








ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు 
రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి తెలుగు విశ్వవిద్యాలయం 


01201. ౧2౮6 


లభు గ్రంథాలు 





27-209 డిసెంబర్‌, 2012, తిరుపతి 





మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం 
హైదరాబాద్‌ 


ఉ[6మ012 5జ0266(21212 
₹గగ(1ఆ ; 00206041 5030261 


ఆంధ్రుల సంగీతకళ 
రచయిత మ కొమాండూరి శేషాద్రి 


1న పగ : 81-86073-355-7 

(ల పొట్టీ శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 

ప్రచురణల సంఖ్య: 495 

వెల ; రూ. 20/- 

ప్రతులసంఖ్య : ఈ000 

ప్రథమ ముద్రణ : డిసెంబరు, 2012 

ప్రతులకు ; సంచాలకులు 
ప్రచురణల విభాగం, 


పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
పబ్లిక్‌ గార్డెన్స్‌, హైదరాబాద్‌ - 500 004. 


ముద్రణ : శ్రీసాయి ప్రోసెస్‌, నారయణగూడ, హైదరాబాదు 


11 





నాంది 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక్క వేదిక పైకి తీసుకు వచ్చేందుకు, 
తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2012 డిసెంబర్‌ 
27 నుండి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన తిరుపతి పుణ్య క్షేత్రంలో అత్యున్నత 
స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర 
దేశాల్లోనూ ఉన్న తెలుగు వారందరూ పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, 
తెలుగువారు తమ గత చరిత్రను సంస్మరించుకుంటూ, ఉత్కృష్టమైన భవిష్యత్తును 
నిర్మించుకోవడానికో ఈ మహా సభలు ఎంతగానో దోహదం చేస్తాయని మేము 
విశ్వసిస్తున్నాం. 

తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి 87 సంవత్సరాలు గడిచాయి. అయితే 
ఇంతవరకూ ఏ రాష్ట ప్రభుత్వం ప్రపంచ మహాసభలను నిర్వహించడానికి చొరవ 
చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రజాజీవితాన్ని ఎలా 
మెరుగుపరచాలీ, తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలి అనే దృష్టితో పనులు 
చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్ధాన్ని ఇటీవల జరిగిన జీవ వైవిధ్య సదస్సులో 
కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ తెలుగు మహాసభలను 
నిర్వహించడానికి సమాయత్తమైంది. 


ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక 
పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన మన భారత 
దేశంలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన విషయాల్లో 
జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం చర్చించవలసింది ఎంతో 
ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష ఉనికిని కోల్పోకుండా 
పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని నలుదిశలా చాటేందుకు రాష్ట ప్రభుత్వం కృత 
నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, 
తెలుగు జాతి దేశ విదేశాల్లో తలెత్తుకు తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా 
ప్రభుత్వం, తెలుగు తేజం కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు 
పూనుకొంది. ఈ సభలలో సదస్సులు, తెలుగు వారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల 
ప్రదర్శనలు, లలితా కళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల 
సమావేశాలు, మొదలైన ఎన్నో అంశాలతో పాటు పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘుగ్రంథాల ప్రచురణ జరుగుతుంది. 


ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహాసభల సందర్భంగా ప్రచురించే 
లఘు [గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాం. 


వ. 
౩ప్రళు "రుళ్ని 
(ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 
ముఖ్యమంత్రి 


గింంగాగ10. 501, 54 ౧1౦0౧ 
అ-తొండ. 4.౧ 3800818081 
రంణల36-500022. 

ని౧౦౧6 : 040-23454168, 23450541 
గుం: 040-23450899 


౪ ₹4క5డగా 03448, 856.40).484 త 
స410916/ 107 "00౧8౯ & 0౮18, 40060106 & ఓం660గొ6, (గ 
తీగ00066 & 1000 5604065 & 500/1, 1.0.0 | 
0౪౭00గ౭౧( ౮ గగిరగి/8 న/86660 








ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై 37 ఏళ్ళ విరామం తర్వాత చేసుకుంటున్న పండుగ 
ప్రపంచ తెలుగు మహాసభలు. మన సంస్కృతిని నలుదిశలా వ్యాపింప జేస్తున్న తెలుగు 
వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని పంచు కునేందుకు, తెలుగు పరిమళాలు 
వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగు వారి 
సంస్కృతి బహుముఖీనమైంది. అందులో భాష, సాహిత్యం, చరిత్ర, లలితకళలు, 
జానపద, గిరిజన విజ్ఞానం వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి 
విశ్లేషించుకుని, వాటిని పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం 
తన విద్యుక్త ధర్మంగా భావిస్తున్నది. 


ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “ప్రపంచ తెలుగు 
మహాసభల” నిర్వహణకు ప్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ వ్యవధిలో అత్యంత 
సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ విదేశాల నుంచి తెలుగువారు 
స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో ఈ సభల్లో పాల్గొంటున్నారు. 

తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ చేసేందుకు 
ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘుగ్రంథాల ప్రచురణ, ప్రత్యేక సంచికల ముద్రణ, 

ఇ 


వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం 
జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి. అయితే కాలంతో పాటు 
అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటి కప్పుడు తమ సంస్కృతిలోకి కొత్త 
నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు కలయికే” ఒక జాతిని 
నిత్యచెైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని 
విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ 
తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. అందరం కలిసి, తెలుగుదనాన్ని 
పరిరక్షంచుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం ఆసన్నమైంది. 


వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి, 
పౌరజీవనం తదితర అంశాలపై లఘు[గ్రంథాలను నిషాతుల చేత రచింపజేసి ప్రచురించే 
గురుతర బాధ్యతను పొట్టి ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, తెలుగు అకాడమీ, 
రాష్ట సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు కలకాలం ఉపయోగించుకునే 
విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, 
పండితులు ఆదరిస్తారని విశ్వ సిస్తున్నాను. 


స్య ఉసతకుతాల్‌. 


(వట్టి వసంతకుమార్‌) 


. 


వంగ! 50024040౬0 90060 1902510001 


జ్హ్ర పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


ఆచార్య ఎల్లూరి శివారెడ్డి లలిత కళాక్షేత్రం, 
ఉపాధ్యక్షులు పబ్లిక్‌ గార్దెన్స్‌, 
నివేదన హైదరాబాద్‌-500 004. 


ఇన్నేళ్ళ తరువాత ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం తెలుగు భాషా 
సాహిత్యాభిమానులకు, సంస్కృత ప్రియులకు, వివిధ రంగాలలో నిష్టాత్నులైన మేధావులకు 
ఆనంద ప్రదమైన అంశం. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ఉత్తేజం తోనే 
1985లో పొట్టి (శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆవిర్భవించింది. తెలుగు విశ్వ 
విద్యాలయం ఈ రాష్ట్రంలోను, భారత దేశంలోను, విదేశాలలోను ఎన్నో సభలు, సమావేశాలు 
నిర్వహించింది. భాషా సాహిత్య సంస్కృతుల్ని దృష్టిలో ఉంచుకొని అనేక [గ్రంథాలను 
వెలువరించింది. తెలుగు విశ్వవిద్యాలయం అప్పటి సాహిత్య అకాడమీ నిర్వహించిన పాత్రను 
చాలా వరకు బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నది. విస్తరణ సేవా విభాగాన్ని అకాడమీల 
విభాగంగా మార్చి దానికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతున్నది. నిధుల కొరత 
వల్ల కొన్ని కార్యక్రమాలను అనుకున్న స్థాయిలో చేయలేకపోతున్నాం. 


ఈ నాలుగవ ప్రపంచ మహాసభల సందర్భంగా తెలుగు విశ్వ విద్యాలయం తన 
వంతు బాధ్యతను స్వీకరించింది. భారత దేశంలో పదిచోట్ల సన్నాహక సభలు ఇప్పటికే 
అధిక భాగం నిర్వహించింది. 1975లో మహాసభల సందర్భంగా ప్రచురించిన 30 లఘు 
గ్రంథాల్ని పునర్శుద్రిస్తున్నది. మరొక 50 గ్రంథాలను ప్రత్యేకమైన అంశాలమీద రాయించి 
ఈ మహాసభల సందర్భంగా విడుదల చేస్తున్నది. ఆయా రంగాలలో నిష్ణాతులైన వారిచేత 
ప్రామాణిక గ్రంథాలను రాయించాలన్నది మా విశ్వవిద్యాలయం ఆశయం. నిజంగా ఇంత 
స్వల్చ్ప సమయంలో గ్రంథ రచన చేసి సహకరించిన రచయితలకు మా ధన్యవాదాలు. ఈ 
గ్రంథాల ప్రచురణకు ఆర్థిక సహకారం అందించిన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి 
గౌరవనీయులు మాన్యశ్రీ నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి గారికి, సాంస్కృతిక శాఖామాత్యులు, 
మాన్యశ్రీ వట్టి వసంతకుమార్‌ గారికి, సంబంధిత ప్రభుత్వాధికారులకు మా విశ్వవిద్యాలయం 
పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పరంపరలో “ఆంధ్రుల సంగీతకళ ” అనే 
అంశంమీద ఈ చిరు గ్రంధాన్ని రాసి యిచ్చిన కొమాండూరి శేషాద్రి గారికి ధన్యవాదాలు. 
[గ్రంథముద్రణ కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉన్న విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య 
కె.ఆరాశ్వీదం గారికి ఆచార్య సి.మృణాళిని గారికి, ఆచార్య డి. మునిరత్నం నాయుడు 
గారికి అభినందనలు. 






(ఎల్లూరి శివారెడ్డి) 


₹711 


01201. ౧2౮6 


ఆంధ్రుల సంగీతకళ 


అవతారిక 


సంగీతకళకు తెనుగువారు చేసిన సేవను గురించి తెలుసుకొనుటకు 
ప్రయత్నించునప్పుడు కొంత ఆశ్చర్యానందములు కలుగుట సహజము. ఈ విషయమును 
కొన్ని వివరములతో క్లుప్తముగా ఇంతవరకు లభ్యములైన కొన్ని పరిశోధనా ఫలితములతో 
జతపరచి చెప్ప్తుకొందము. 


సంగీతమునకు సాధారణముగా కొన్ని శాఖలుండును. ఇది ఒక శాస్త్రము 
గనుక 1. శాస్త్ర గ్రంథములు రచించిన గ్రంథకర్తలు, వారు వివరించిన విషయములు. 
2. వాగ్గేయకారులు- ప్రాచీనులు, ఆధునికులు, 3. విద్యాప్రచారమును చేసిన 
విద్వద్దురువులు, సంన్థానములు, సంస్థలు, 4. వాద్యములు - వాని యందలి పరిణా 
మములు, ఇవి ముఖ్యములగు శాఖలు. ఇందు ఒక్కొక్కటి ఒక్కొక్క మహా సముద్రమువంటి 
విషయము. ఈ మహాసముద్రములను తీరముల నుందేయైనను చూచినగాని, ఒక 
జాతి సంస్కృతిని, కళా కౌశలమును తెలుగుకొనుట అసాధ్యము. నేడు జరుగుచున్నవి 
రేపటికి ఆచారములుగను, మరికొన్ని దినములకు సంప్రదాయములుగను, మరి కొంత 
కాలమునకు చారిత్రములుగను నిలిచి యుండును. ఈ విషయమును గుర్తెరిగినవారు 
కొంత అరుదుగా నుండుటవలన చారిత్రక పరిశోధకులకు కొంత కష్టమే యగుచున్నది. 
ఏలననగా [గ్రంథకర్తలు తమ [గ్రంథముల యందు విషయమును చెప్పుట యందు 
చూపిన శ్రద్ధ, ఆనాటి దేశకాల పరిస్థితులను చెప్పుటయందు చూపకుండుటయు, 
సమకాలీనులగు కళాకారుల పేర్లేనను తలచకుండుటయు, తరచుగ జరుగుచున్నది. 
శ్రవ్యప్రధానమగు సంగీత విద్య వ్రాయుటకు ప్రయత్నించుటయే కష్టము. గ్రంధరూపమున 
శాస్త్ర విషయములను చెప్పుటకు, వారి కాలమందుందిన భాష పద్ధతి, మొదలగునవియు 
కొంత ఈ పనిని క్లిష్ట్రరముగా జేసినవి. 


ఒకప్పుడు భాతరదేశమునందంతటను సంస్కృతము తెలిసిన భాషగా నుండెడిది. 
1 


గనుక అన్ని ప్రాంతముల వారును తెలుసుకొని ఆనందించుటకు అనువుగా నుండవలెనని 
(గ్రంథములను దేవ భాషయందే వ్రాయుట జరుగు చుండెడిది. ప్రాంతీయ భాషల 
యందును [గ్రంథములు వ్రాసెడివారు కారని కాదు. కాని అట్టి ప్రాంతీయ 
భాషాగ్రంథములకు పరిమితమగు ప్రచారము మాత్రము ఉండెడిది. దేశభాషలందు 
గల [గ్రంథములయందు సులభమగు రీతిని శ్లోకముల రూపమునకు, ప్రాంతీయ 
భాషలయందుందెడి గ్రంథముల యందు ఛందోబద్ధములైన పద్యముల రూపమునను 
సాధారణముగా గ్రంథములను వ్రాయుచుండెడి వారని తోచుచున్నది. ఇట్లు చెప్పుట 
వలన వారి కాలము వారికి, ఎట్లు అర్ధమగు చుండెడిదో తెలియుటలేదు. కాని, 
రాను రాను టీకా, తాత్పర్యముల సహాయము లేకుండ తెలుసుకొనుట కష్టసాధ్యమై 
పోయినది. టీకా, తాత్పర్యములను వివరించెడి వారి యందును అభిప్రాయబేధములు 
ప్రారంభమై వంద సంవత్సరముల క్రిందటి విషయములను కూడ ఇదమిద్ధమని 
నిర్ణయించుకొనుటకు వీలుపడని దుస్థితి నేడేర్చడినది. 


దక్షిణాపథమును ఒకప్పుడనేక రాజవంశములు పాలించినవి. వీరియందు 
బౌద్ధము, శైవము, వైష్ణవము మొదలగు మతముల వారును, వేరు వేరు మాతృభాషలు 
కల వారును యుండెడివారు. వీరి మధ్య, ప్రాంతము, మతము మొదలగు విషయము 
లయందు ఘర్షణ లెన్నియున్నను, సంగీతము, సాహిత్యమువంటి కళలయందు మాత్రము 
ఆదరాభిమానములు అకుంఠితముగా నుండెడివి. గనుకనే శిల్పకళా సౌందర్యమును 
చాటుచు వారి కాలమునాటి చారిత్రక విషయములను కొన్నిటినైనను తెలియజేయుచు, 
గుహామందిరములు, దేవాలయములు, ఉ[గ్రంథములు మొదలగునవి కొంతవరకైనను 
నిలిచియున్నవి. 


గానయోగ్యములైన భాషలు 


నాద విద్యయగు సంగీతమునందు అనాది నుండియు భాషయు నొక 
హపూనమగు న్ధానమును పొందియుండుట అందరకును విదితమే కదా! మహానుభావులగు 
వాగ్గేయ కారులు వారి వారి మాతృభాషలలో కృతిరత్నములను చెప్పినను, సంస్కృతాంధ్ర 
ములలో కొన్ని రచనలైనను చేయుట పరిపాటియై ఎంతకాలమైనదో ఊహించుట 


2 


కష్టము. శాప్రీయమగు పరిభాషయందు వాగ్గేయ కారులనినచో రాగతాళ నియమాదులను 
పాటించిన వారని అనుకొనవచ్చును. కాని భక్తిని, ఆర్తిని భగవంతునికి నివేదించుకొానుటకు 
సామాన్యములగు చిన్న చిన్న వరుసలతో తత్త్వములు, భజనకీర్తనలు మొదలగునవి 
పాడుకొనిన వారును వాగ్గేయ కారులే యౌదురు గదా! ఇట్టి పాటలు, రచయితల 
పేరైన తెలియనివి, ప్రాచీనములైనవి ఎన్నియో తెనుగు నందు గలవు. సంస్కృతము 
నందును, తెనుగు భాషయందును, గానమునకు ఒప్పిదములైన కొన్ని విశేషములు 
కనబడుచున్నవి. వాక్యముల విరుపులయందు సౌలభ్యమును, అ, ఇ, ఎ, ఒ, బె అను 
స్వారము మొదలగునవి వాక్యాంతముల యందుండుటవలనను, రెండు మూడక్షరములను 
కలిపి ఒకేసారి పలుకవలసిని వాక్యములు తక్కువగా నుండుటవలనను బహుశః ఈ 
భాషలను సంగీత యోగ్యములైనవిగా కళాభిమానులు, కళాకోవిదులు తలచి 
యుండవచ్చును. సంస్కృతమునందుగల మహాప్రాణములు తెనుగునందు కూడ అట్లే 
వచ్చుచుండుటయు, దేవతాస్తుతిపరమైన రచనలు ఎక్కువగా నుండుటవలనను, ఈ 
రెండు భాషలును, గానయోగ్యములని ఆమోదింపబడి యుండినవేమోయని అనుకొనినను 
అనుకొన వచ్చును. 


కర్నాటక సంగీతమునందు భక్తిరస పూరితములగు రచనలను, తాము 
వ్రాసియో, ఇతర వాగ్గేయ కారులు, భక్తులు చెప్పినవియో పాడుకొనుచు, గాయకులు 
తాము ఆనందించుచు శ్రోతల నానందింపజేయుట యనునది ముఖ్యోద్దేశ్యముగా 
నుండినట్లు తోచుచున్నది. ఇట్లు ప్రారంభమైన గానమునకు శాస్త్ర మేర్పడి, రాజసభలు, 
రసిక జనకూటములు మొదలైనవి పోషక స్థానమును వహించుట జరిగి, కొంత 
శాస్త్ర ప్రదర్శన ప్రధానమై, శృంగారాది రసములకు చోటు నిచ్చినదియై పెంపొందినది. 
భక్తి వైరాగ్యములను ప్రబోధించు రచనలు కొంత తరువాతివిగను, ఇప్పటికి మనకు 
లభ్యములగుచున్న రచనల యందు కనబడుచుండుట గమనార్హము. ఒకప్పుడు మత 
ప్రచారమునకు కూడ సంగీతము సాధనముగా నుండెడిది. దీనికి శైవ, వైష్ణవ, 
శాక్తేయాది మతపరమైన వాజ్ఞ్యయమే నిదర్శనము. 


గీతము - లక్షణములు 
గీతమును ఛందోబద్ధముగా నుంచుటయు యతి ప్రాసాదులను పాటించుటయు 


3 


కొంతవరకు ప్రాచీన కాలము నుండియు జరుగుచున్నదేయైనను, సంగీతమునందలి 
రాగ తాళములను పోషించుకొనుటకు కొన్ని నియమోల్లంఘనము లును జరుగుచుందెదివి 
కాబోలు. అందువలననే భక్తాగ్రేసరులును, పద కవితా పితామహులును, హరికీర్తనా 
చార్యులును అగు తాళ్ళపాక అన్నమాచార్యులు సంకీర్తన లక్షణములను సంస్కృతమున 
వ్రాసి యున్నారు. ఆయన మనుమడు చిన తిరుమలయ్య దానిని ఆంధ్రీకరించినారు. 
15,16 శతాబ్దముల దక్షిణాపథమున కొంచెం మించు మించు కటకము నుండి 
కన్యాకుమారి వరకు గల దేశమునందంతనుగల కర్నాటక సంగీతమునందు అప్పటికే 
వాడుకలోనున్న వాటికి మెరుగులుదిద్ది తరువాతి తరముల వాగ్గేయకారులకు మార్గదర్శకులై 
ఈ తాళ్ళపాక వారు ఆంధ్రుల ఇలవేల్పగు శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిని విలసిల్లినారు. 
తాళ్ళపాక వారి శృంగార సంకీర్తనములు, ఆధ్యాత్మ సంకీర్తనములు మొదలగునవి 
నాటినుండి నేటి వరకును తెనుగు వాగ్గేయకారుల రచనలకే కాక దక్షిణ దేశమునందలి 
అన్ని భాషల వారి గేయరచనలకును మార్గదర్శకములుగానే నిలిచియున్నవి 
అనుకొనవచ్చును. భక్తులకు దేశ భాషలను ఎల్లలు లేవు గనుక తిరుపతి వెంకటనాధుని 
భక్తుదును, చెలికాడునునగు తాళ్ళపాక అన్నమయ్య చెప్పిన సంకీర్తన లక్షణములను ఆ 
తరువాతి భక్త కవులందరును పాటించినట్లు తోచుచున్నది. 


గీతమునందలి సాహిత్యమునకు లక్షణములను చెప్పుచు, వృత్త పదము, 
నిబంధపదము, చూర్ణపదము అను మూడు విధములగు పదముల లక్షణములను, 
పల్లవి, శిఖాపదములకును, పదమాలిక, శరభము అను అష్టపది, దరువులు, అందు 
జక్కుల రేకులు, ఏలలు, గొబ్బిళ్లు, చందమామపదములు, అర్థచంద్రికలు, 
తుమ్మెదపదములు, తందనాన పదములు, ఇట్లే ఊతపదము నూది సాగెడి 
గేయరీతులెన్నియో తాళ్ళపాక వారు చెప్పియున్నారు. మాత్రా ఛందస్సులపై రచనలు, 
పద్యములవలెనే చెప్పబడినవైనను తిశ్ర, చతురశ్ర, ఖండ, మిశ్ర, సంకీర్ణగతులను 
ఒదుగుచు, రెండు సమఖండములుగల రెండు పంక్తుల చరణములతో నుండెడి 
వృత్తములు సంస్కృతమున నుండినట్లే తెనుగునందును అష్టపదులు, షట్పదులు, 
చతుప్పదులు, ద్విపదలు అని పాడుకొనుటకు అనువుగా రచింపబడుచుండెడివి. 
గానయోగ్యములైన ఇట్టి రచనలు ఒక నిర్ణీతమగు పద్ధతికి ఒరుగుట బహుశః 15,16 


తీ 


శతాబ్దములలో జరిగి యుందును. అంతకుముందు గానము చేయబడుచున్న గేయముల 
స్వరూపములు స్పష్టముగా తెలియుకుండుటవలనను, కొంతవరకైనను నిలిచియున్న 
సంగీత సాహిత్య రూపములు, ఈ శతాబ్దములలోనివే యగుటవలనను ఇట్లు తలచవలసి 
వచ్చినది. 


భరతాదులందరును సంగీతమనగా గీతము, వాద్యము, నృత్యము, కలిసిన 
ఒక త్రివేణిసంగమ స్వరూపమని చెప్పియున్నారు. కాని కాలక్రమమున యీ మూడు 
శాఖలయందును స్వతంత్ర ప్రతిపత్తులు ఏర్పరచుకొన్న స్వరూపములు బయలుదేరినవి. 
ఐనను కొలదిపాటి సంబంధ బాంధవ్యములుండక తప్పలేదు. పాడుటకు రాగము, 
తానము, స్వరమువంటి ప్రత్యేకములగు నాదస్వరూపములున్నను, లయబద్ధమైన 
గీతమును గానము చేయనిచో సంపూర్ణమైన ఆనందము కలుగుట కష్టమైనది. అట్లే 
సాహిత్య స్వరూపములగు వృత్తముల యందు సంగీతావసరములైన రాగ విస్తరణము, 
తాళము అను వాటికి తావు లేకున్నను పద్యములు వచనమువలె చదువుటకన్న 
శ్రావ్యముగా రాగ ధోరణియందు చదువుటయే ఆకర్షణీయముగ నున్నది. ఇంతేకాదు, 
మత్తకోకిల మొదలగు కొన్ని వృత్తములు లయబద్ధములై పాటలవలె పాడబడుచునే 
యున్నవి. నాద స్వరూపమైన అక్షరములతో రూపొందిన పదములు వాక్యములుగా 
నేర్పడి అర్ధమును సూచించుచూ ఏ విధముగా మహా కావ్యములై ఒప్పుచున్నవో అట్లే 
స్వర లయాదులతో సంగీతమునూ శోభించుచున్నది. భావములను అఖభివ్యక్తీకరించు 
టకు, సౌందర్య పూర్ణమగు మరియొక భాష, అభినయము వంటి పేర్లతో పిలువబడే 
నాట్యవేదము పుట్టినది. 


సంగీతమునందు ధాతుమాతువులనబడు స్వరసాహిత్యములు గలిగి గీతము, 
పదము, వర్ణము మొదలగు పేర్లతో పిలువబడు రచనా విశేషములుండును. ఇది 
ఏకధాతుక, ద్విధాతుక, త్రిధాతుక అను రూపములతో నుండవలెనని అన్నమాచార్యులు 
చెప్పియున్నారు. వారికి పూర్వముగల రచనా విశషములయందు ధాతు స్వరూపములు 
అంత స్పష్టముగా తెలియవచ్చుటలేదు. కనుక అవి యెట్లుండినవో తెలిసికొను 
నవకాశమును కనుబడుటలేదు. కనుక అవి యెట్లుండినవో తెలిసికొను నవకాశమును 
కనుబడుటలేదు. అన్నమయ్య చెప్పిన విధముగనే పూర్వుల రచన లుందెడినవి 


క్‌ 


యనుకొన్నను, తిరిగి లక్షణములను లక్ష్యసమన్వితములుగా చెప్పవలసిన అవసరము 
వారికి ఉండదు గదా! అందువలన 15,16 శతాబ్దములనాటికి గల గీతరచనా 
పద్ధతులయందు ఒక నిర్ణీతమగు వ్యవస్థ లేదనియు, దానిని ఒక మార్గమునకు 
తెచ్చుటకు అన్నమయ్య ప్రయత్నించి యుందురని యనుకొనక తప్పదు. గీతమును 
ధాతుమాతువులతో లిపి బద్ధముచేసి యుంచుటయందలి అవశ్యకత ఒకప్పుడు అంతగా 
విద్వాంసులు గుర్తించినట్లు కానబడదు. కనుకనే ధాతు స్వరూపములతో కొంతవరకైనను 
నిలిచియున్న గీతములు మనకు 17వ శతాబ్దము తరువాతివి మాత్రము కొలదిగా 
మిగిలి యున్నవి. వాని యందలి రాగ, తాళ, ఛందోరీతులను పరిశీలించి, పూర్వులను 
ననుసరించిన మార్గము బహుశః ఇట్లుండి యుండునని అనుకొనుట తప్ప వేరు 
మార్గములేదు. వేదమువలె గానము కూడ గురుశిష్య పరంపరయందు చెప్పుకొనవలసి 
యుండుట సంగీతమును లిపి బద్ధము చేయకుండుటకు ఒక కారణమైనను కావచ్చును. 
అట్లే ధాతుస్వరూపమును స్పష్టముగా అనుస్వరములతో వివరింపక మాతువును 
మాత్రము శిష్యులకు చెప్పెడి పద్ధతియు కొంతవరకు గీతము తన రూపమును కోల్పోవుటకు 
కారణమై యుండవచ్చును. కాని అన్నమయ్యకు సమకాలికులై, వయసునందు ఆయన 
కన్న చిన్నవారైనను, అనేక వేల రచనలకు అన్నమయ్యవలెనే, కన్నడమున రచించిన 
పురందరదాసుల గేయములందు ఇప్పటికినీ మనము చెప్పుకొనుచున్న పిళ్ళెయారు 
గీతములు చూచినచో స్వరబద్ధము గీతములను శిష్యులకు చెప్పెడి పద్ధతిని కొంతవరకు 
వీరు అమలుపరచినారని తోచుచున్నది. తాళ్ళపాక వారు ఏర్చరువగా వానిని ఏర్చరుపగా 
వానిని దక్షిణాపథము నందలి సంగీత లోకమెట్లామోదించి పాడించుచున్నదో, అట్లే 
పురందరదాసులు ఏర్పరచిన సంగీత విద్యాబోధన పద్ధతియు, దక్షిణాపథమును 
ఆమోదింపబడి, నాటినుండి నేటివరకు అనుసరింపబడుచున్నది. ఈ ఇరువురు 
భక్తాగ్రేసరులైన వాగ్గేయకారులు ఏర్పరచిన విధానములు. ఆనాటికే వాడుకలోనుండి 
వీరిచే స్థరపరుపబడినవైనను కానవచ్చును లేదా వారి ప్రతిభవలన అమరించబడినవైనను 
కావచ్చును. ఏమైనను వయసు నందు పెద్ద వారగు అన్నమయ్య వారేర్చరచిన పద్ధతికి 
మెరుగులు దిద్ది పురందర దాసులు ఇప్పుడున్న పద్ధతిని ప్రచారమునందుంచినారనుటలో 
అతిశయోక్తి లేదు. 


శృంగార సంకీర్తనములు 

అన్నమయ్య చెప్పిన సంకీర్తన లక్షణములయందు శృంగార, సంకీర్తన పద్ధతి 
మధుర భక్తి భావోద్దీపనముగా నుండి యుండుటచేతను అప్పుడే కొంత కొంత దూరముగా 
త్రోయబడుచున్న నాట్య విద్యయందలి అత్యున్నతన్థ్ధాయాియగు అభినయమునకు 
తావుండుట వలనను, రాజాన్ధానములయందు రసిక ప్రభువులు పోషించుంటవలనను, 
ఐహికాముష్మికానందములకు తోద్పడునది యగుటచేతను కొంత యెక్కువ ప్రచారము 
నకు వచ్చి యుండవలెను. కనుకనే, తమ కాలము నాటికి “పదము” అని వ్యవహరింప 
బడుచున్న శృంగార కీర్తనములతో అభినయము జోడించి క్షేత్రజ్ఞులు ఆ రచనా పద్ధతిని 
అత్యున్నతస్థాయికి గొనివచ్చిరి. 


పదమునందు పల్లవి, అనుపల్లవి, మూడు చరణములు ఉండుట సాధారణము. 
విలంబ కాలములో పాడబడు పదము అనుపల్లవితో ప్రారంభింపబడి పల్లవియందు 
విశ్రమించి, తిరిగి చరణముతో ప్రారంభమై అంత్యము వరకు సాగిపోవును. పదముల 
యందు పల్లవి, అనుపల్లవి, చరణము అను మూడుధాతు స్వరూపములుండును. 
ఇందు చరణమునందలి రెండవ ఖండమును కూడ అనుల్లవి వలెనేపాడుట కలదు. 
ఇట్టి పదములను రచించిన వాగ్గేయకారులలో క్షేతజ్ఞులు అగ్రగణ్యులు. 4200 పదములను 
వీరు జెప్పినట్లు వారిదే యగు మేరువు పదమునందు గలదు. వీరి పదములు సంగీత 
సాహిత్యముల యందనన్య సామాన్యములై అభినయమునకు అనువైనవియై 
యొప్పుచున్నవి. వీరికి కొంచెము వెనుక ముందిండిన వారనేకులు పదములను చెప్పి 
యున్నారు. కాని ఘనం శీనయ్య మంత్రి చెప్పిన శివదీక్షా పరురాలనురా' అను 
కురంజి పదము ఇప్పటికినీ ధాతుమాతువులతో ప్రచారమునందున్నది. తారాశశాంక 
విజయమను శృంగార ప్రబంధమును కృతిగొన్న యీ శీనయ మంత్రి విజయ రంగ 
చొక్కనాధుడను మధురపాంద్య ప్రభువునకు అమాత్యులుగా నుండిరట. క్రీ.శ. 1600- 
1680 మధ్యనుండిన క్షేత్రజ్ఞునకు పూర్వము వీరుండిన వారని చరిత్రకారులు 
చెప్పుచుండుటవలన, శివదీక్షా పరులారా' అను పదము సుమారు 450 ఏండ్ల ప్రాచీనత 
కలదేమోనని అనుకొనవలసియున్నది. అనగా కురంజి రాగమునగల సంచార 
సందర్భములన్నియు తరువాతి రచయితలు దీని నాధారము చేసుకొనయే చెప్పినారేమో 


7 


యనుకొనుటలో ఆశ్చర్యము లేదు. ఘనము శీనయమంత్రి తమ కాలము నాటికి 
కొంచెమైనను ప్రచారములోనున్న తాళ్లపాక వారి రచనలయందలి సంగీత సాహిత్య 
ధోరణుల పునాదుల పైననేకదా తాను పాడియుండును ! కనుక, ఇంకను అముద్రితములై 
తంజావూరు సరస్వతీమహల్‌ పుస్తక భాండాగారమున వివిధ భాషలలో లిఖింపబడి, 
నిద్రించుచున్న గ్రంథములను పరిశీలించినచో రాగ తాళ నామములతో స్వరసహితము 
గానున్న రచనలు కొన్నియెన దొరికి, తాళ్లపాక వారి గాన సాంప్రదాయములు స్పష్టముగా 
తెలుగుకొనుటకును, వారికిని, క్షేత్రజ్ఞులకును మధ్యగల మరికొందరు ఆంధ్ర వాగ్గేయ 
కారులను గురించిన వివరములు కనుగొనుటకును అవకాశములున్న వేమోననిపించు 
చున్నది. ఇప్పుడు క్షేత్రజ్ఞుల పదములు సుమారు 150కి ధాతు మాతువులు లభ్యమగు 
చుండుట వలన, వీరి తదనంతరపు రచయితల పరిశ్రమను కొంతవరకైనను తెలుసు 
కొనుటకు వీలగుచున్నది. 


సంగీతమునందు జానపదము, శాస్రీయము 


సంగీత పరిణామమునందు గమనించవలసిన మరియొక ముఖ్య విషయమును 
ఇచ్చట ముచ్చటించు కొందము. జానపదులు పాడుకొను పాటలయందుగల కొన్ని 
రాగస్వరూపములు ఏర్పడిన విధము ఊహా మాత్రముగ గోచరించుచున్నది. ఛందో 
బద్ధములగు ఏకధాతు ద్విధాతు స్వరూపములగు కొన్ని పాటలయందుగల చిన్న చిన్న 
వరుపలను గూడ రాగములుగా నామోదించి, వానిని విస్తరించుకొని పెద్ద రాగములుగా 
తరువాత కొంతకాలమునకు రూపొందించుకొని నారేమోరనియుతోచుచున్నది. ఇట్లు 
జాపపదుల గానము నుండి వచ్చిన వనియనుకొన దగిన రాగములును, వానికి 
విస్సతములగు రూపములును కొన్నిటిని గమనింతము. కురంజి, నవరోజు అనురాగము 
లును శంకరాభరణ మేళమునకును; రుంరోటి హరికాంభోజి మేళమునకును; 
నాదనామక్రియ, మాయామాళవ గౌళ మేళమునకును, మూలములయిన వనుకొనుటకు 
ఆక్షేపణయుండకూడదు. మేళకర్తలకు పూర్వము, న్థాయియందలి ఏడు స్వరములను 
ఉపయోగించుకొనకయే, కొన్నింటిని మాత్రమే చేర్చుకొని పాటలుగా పాడుకొని 
వానియందలి మాధుర్యమును గమనించి మేధావులు అట్టి వానిని వృద్ధి పరచి రాగములకు 
విస్సృత స్వరూపముల నిచ్చియుందురనుకొన వచ్చును. ఇది యొట్లనగా, భాష, 


పదభావములను వ్యక్తపరచుకొనుటకు వాడుకలోనికి వచ్చిన తరువాతనే కదా 
వ్యాకరణము, ఛందస్సులు మొదలగునవి అవతరించినవి! ఇట్లు జరిగిన కొంత కాలమునకు 
సాధారణముగా మాట్లాడుకొను భాషయు, గ్రంథములయందు వ్రాయబడు భాషయు 
ఎట్లు వేరగుచున్నదో, అట్లే జానపద సంగీతము, శాప్రీయ సంగీతము అను నామములతో 
సంగీతము నందును రెండు శాఖలు విడివడి యుండవచ్చును. శిష్టవ్య్యవహారమగు 
భాష కొంతవరకు గ్రంథస్థమై ఎట్లు నిలచినదో అట్లే కొన్ని జానపద సంగీత ఫణతులును 
శాస్రామాదములై నిలచినవేమో యనుకొనవచ్చును. ఇట్లు నాగరిక, జానపద సంస్కృతుల 
మధ్య బాంధవ్యములు కొనసాగుచు వచ్చుచుండుట యనునది అన్ని విధ్యలయందును 
జరుగుచునేయుండును. 


పదసాహిత్యమునందుగల భాషయందును కొంతవరకు ఇట్టి పోకడలు 
కనబడుచున్నవి. శిష్ట్ర్య్యవహారికము వాడుచూ వచ్చీని, పొయ్యాని, చల్లనాయ, గిలిగింత 
లయ్యాని, వంటి సామాన్య వ్యావహారిక రూపములగు మాటలను సైతము యథా 
సందర్భముగ నిందు వాడుకొని యున్నారు. కొందరు పదకర్తలు జానపదుల వాడుక 
భాషయందే పదములను చెప్పియున్నారు. ఇట్లు చెప్పినవేయైనను, ఛందోనియమములు, 
గీత రచనా విధానము, తాళము, రాగము మొదలగునవి మాత్రము యధాశాప్రీయముగనే 
పాటించినారు. ఇంకను, జానపద సంగీతమునందలి రీతులు, సంగీత సాహిత్యముల 
యందు ఎన్ని ఎట్లెట్లు మిళితములై, శాస్త్రీయ సంగీత, సాహిత్య రూపములుగా 
ఆమోదింపబడినవో పరిశోధించి తెలుసుకొనవలసియున్నది. 


సంగీతమునందు కర్నాటకము - హిందూస్సానీ 


వేరు వేరు జాతులవారు అన్యదేశములనుండి భారత దేశమునకు వలసవచ్చి 
ఇచటీి వారితో కలిసి మెలసి యుండెడి కాలమున వారి సంస్కృతి ననుసరించి వికసించిన 
సంగీత సాహిత్యాది కళలను ఇచటి వారియందు ప్రచారము చేయుటయు, ఇచట 
గల కళాస్వరూపములను వారు తమ దేశములయందు ప్రచారము చేయుటయు 
జరుగుచుందెదిది. ఇట్టి ఇచ్చిపుచ్చుకొను సహృదయతవలన కొన్ని అంతకుమున్నెన్నడు 
కానరాని విచిత్ర ప్రక్రియలు కళలయందు ద్యోతకములగుటయు, జరుగుచుండెడిది. 
ఇట్టి పరిణామములలో నొకటి యను కొనదగినది భారతీయ సంగీతమునందు 15,16 


ం్రి 


శతాబ్దముల ప్రాంతమున జరిగియుందును. ఉత్తర భారతమునందు మహమ్మదీయుల 
రాకతో అప్పటికిగల ప్రాచీన సంగీత పద్ధతులయందు పర్షియన్‌ సంగీత పద్ధతులు 
కలిసి ఒక క్రొత్త రూపమును సంతరించుకొని ప్రత్యేక మార్గమున వికసించుట జరిగినది. 
సుమారు ఏడెనిమిది వందల సంవత్సరముల నుందియు నిరాటంకముగా కలగలుపులేని 
పద్ధతిని సాగుచున్న దక్షిణ ప్రాంతపు సంగీతమునకు కర్నాటక సంగీతమని పేరు 
స్థిరపడుటయు, ఆ కాలముననే జరిగియుండవచ్చును. ఇట్లే ఆంగ్లేయుల రాకతో వారి 
సంగీతమునందలి పోకడలు ఉత్తర, దక్షిణ భారత సంగీతపు పద్ధతుల యందు 
చోటుచేసుకొనినవి. వాయులీనమను పాశ్చాత్యుల వాద్యము భారతీయ వాద్యములందు 
స్థిరముగా నిలిచిపోయినది. ఇట్లే వాద్యసమ్మేళనములో చిన్న చిన్న గీతములను 
పాడుచుండెడి లలిత సంగీతమని నేడు చెప్పుకొనుచున్న యొక పరిణామమును, మన 
దేశమునందు చోటుచేసుకొనినది. ఇందు నేడు మన ముపయోగించు అనేక వాద్యములు 
ఇతర దేశములనుండి వచ్చినవే ! ఇట్లే కర్నాటక హిందూస్థానీ పద్ధతులలో సంగీత 
విద్యను అభ్యసించుచున్న పాశ్చాత్యులగు కళాకారులెందరో కలరు. 


పదకర్తలు 


క్షేత్రజ్ఞుల తరువాత తెనుగున శృంగార పదరచనా సంప్రదాయమును 
కొనసాగించిన వారిలో గోవింద సామయ్య, వారి సోదరులు కూవన సామయ్య, 
ఆనయ్య, శంకరాభరణ రాగమును పాడుటయందు ప్రసిద్ధులై ఆ రామనామమే 
ఇంటి పేరుగ నిలబెట్టుకున్న నర్సయ్య, కుప్పుసామయ్య, సారంగపాణి, మెరటూరు 
వెంకట రామ శాస్తులు, సొరకాడు వెంకట సుబ్బయ్య కుమారుడు కవి మాతృ 
భూతయ్య, ఘటపల్లి వారు, బొల్లపురము, జటపల్లవారు, శోభనగిరివారు, 
ఇనుకొండవారు, శివరామ పురము వారు, వేణంగి పురము, మల్లికార్జున ముద్రవారు, 
కస్తూరిరంగ ముద్రవారు, యువరంగ ముద్రవారు, మధ్యార్దునం సభాపతి అయ్యర్‌, 
సుమారు నాలుగైదు వందల సంవత్సరములనుంది తమ రచనా రత్నములతో సంగీత 
సరస్వతిని అలంకరించినారని చారిత్రక పరిశోధకులు చెప్పగా తెలియుచున్నది. ఇందు 
క్షేత్రజ్ణులవియు, సారంగపాణివియు తప్ప తక్కిన రచయితల పదములు అతి తక్కువ 
సంఖ్యలో దొరకుచున్నవి. ఆ దొరకిన వాటికైనను ధాతురచన సరిగా తెలియవచ్చుటలేదు. 


10 


విలంబ కాలమునగాని, మధ్యమకాలమునగాని పాడవలసి వచ్చుటయును, 
మాటలయందు కొంత అభినయ యోగ్యములైన భావములు ఉండవలసి యుండుట 
వలనను, రాగ, తాళ విన్యాసములు కష్ట సాధ్యమగుట వలనను క్రమముగా మధుర 
భక్తియుతమగు శృంగారమునందు ఒక్క శృంగారమే మిగిలి పోవుటవలనను గాయకులు 
అభినయ సహాయము లేకుండగనే పాడుకొనుటకు వీలుగానుండి, లౌకిక శృంగారపు 
పాలు కొంచెము అధికముగా నుండెడి జావళులు ఈ శతాబ్దపు ప్రారంభమునుండి 
ప్రచారమునకు రాసాగినవి. దీనికి కార్వేటి నగర వాసులైన సారంగపాణి కొంత దారి 
చూపినారేమో! సంగీత సాహిత్యములయందు తెనుగు వారు తెచ్చుకున్న మార్పులు 
చేర్పులు దక్షిణాపథమందంతటను ప్రచారమునకు వచ్చుచుండుటవలన ఆయా 
భాషలయందును సమకాలీనులగు వాగ్గేయ కారులిట్టి రచనలను చేయుచుండెడి వారు. 
ఇంతియేకాదు. మళయాళ, తమిళ కర్నాటక భాషలు మాతృభాషగా గల వారిలో 
చాలమంది సంస్కృతాంధ్రములయందు పాండిత్యమును సాధించి తమ రచనలను ఆ 
రెండు భాషలయందును చెప్పుకొని వెల్లడి పరచుకొన్నట్లు తెలియుచున్నది. అనగా 
రాజకీయ, మత, సాంఘిక హద్దులకు సంబంధము లేకుండ తెనుగు, కర్నాటక 
సంగీతమునందు ఎంత మహత్వ పూర్ణమైన స్థానమును సంపాదించుకొన్నదో వేరుగా 
చెప్పవలెనా? మన తరమునకు కొంచెము వెనుకటి వారును, మహానుభావులును తాళ్లపాక 
వారి సాహిత్యవైభవమును వెలుగునకు తెచ్చిన వారును అగు కీ.శే. బ్రహ్మశ్రీ వేటూరి 
ప్రభాకరశాస్త్రి గారు క్షేతజ్ఞుల పదములను వినుచు అశ్రుపూరిత నయనములతో * నా 
తెనుగు తియ్యనిదని తెలుసు. అది ఇంత తియ్యనిదని అనుకొన లేదయ్య!” అని యొక 
సందర్భమున ఆనందించిరి. తెనుగు నందలి తీపి తెలిసి ఆనందించు వారింకను 
దక్షిణాపథము నందంతటను కలరు గనుకనే ధాతుమాతు స్వరూపములు కొంతవరకైనను 
నిలుపుకొనిన తెనుగు రచనలు మనకు దొరకుచున్నవి. ధాతు లక్షణములు తెలియని 
సంగీత రచనలు జీవకళను కోల్పోయిన చిత్రముల వంటివే యగును. 


ప్రాంతీయ కుల మత భాషాతత్త్వములను సంకుచిత బుద్దులు లేని కాలమున 
సంగీత సాహిత్యములు అత్యున్నత పధములయందు ప్రయాణము చేసినవి. కళను 
పోషించెడి వారు ఎచట నుండిన, నచటికి కళాకారులు వలసపోయి వారి విద్యలను 


గ 


ప్రదర్శించి ఆదరణ పొందుచుండెడివారు. కనుకనే కృష్ణాతీర వాసులగు క్షేత్రజ్ఞుల 
పదములు, భద్రాచల వాసియగు రామదాసు కీర్తనలు, ఇంకను నారాయణ తీర్థుల 
వారు, సిద్ధేంద్రయోగి ఆదిగాగల మహానుభావుల రచనా విశేషములు మనకు దక్షిణ 
దేశమునందలి మారుమూలల యందును వినబడుచున్నవి. ఎందరో తెనుగు వారు 
5,6 వందల ఏండ్ల నుండి తంజావూరు, మధుర, తిరువయ్యారు, శ్రీ రంగము 
మొదలగు నగరముల యందును వాటి పరిసరములయందును స్థిరనివాసము 
లేర్చరచుకొని సంస్కృతాంధ్రములను సాధించి గీత, కీర్తన, పదవర్జాదులను రచించి, 
శిష్యులకు విద్యాదానముచేసి, అలౌకిక మగు భక్తి తత్పరత వలన నేటికిని పూజనీయులై 
ఉత్సవములను జరిపించుకొనుచున్నారు. ఇట్టి మహానుభావుల రచనలను, జీవిత 
విశేషములను సేకరించి ప్రచురించి తెనుగు వారి కళాకౌశలమును, సేవను లోకమునకు 
వెల్లడి పరచవలసి యున్నది. ఇప్పుడున్న సంకుచిత దృష్టి నాడుండినచో అనేక మంది 
మహానుభావుల పేర్లయినను మనకు నేడు తెలిసియుందెడివికావు. 


ధాతువు - మాతువు 


ధాతు అనగా స్వరరూపమగు పాటమట్టు. మాతు అనగా సాహిత్యరూపమగు 
గీతము. ఇందు స్వర మొక్కటియు నుండినను, సాహిత్య మొక్కటియు నుండినను అది 
పాడుటకు వలను పడదు. ఏక ధాతువనునవి పల్లవి మొదలు అనీ చరణములును 
ఒకేరీతియగు వరుసయందు పాడుకొనునది. ద్విధాతు అనునది పల్లవికి ఒక వరుసయు, 
తక్కిన చరణములను ఇంకొక వరుసయు నుండి పాడుకొనునది. త్రిధాతుక యందు 
పల్లవి, అనుపల్లవి, చరణము అను మూడింటికిని వేరు వేరు స్వర రచనలుండును. 
చతుర్ధాతుకయందు పల్లవి, అనుపల్లవి, చరణము చరణాంత్యమునందు మధ్యమకాల 
సాహిత్యముగల మిత్ర మనునదియు నుండును. ఇట్లే ధాతుస్వరూపము అనగా స్వర 
రచన మారుచుండుటవలన గీత స్వరూపములు కూడ మారుచుండును. పల్లవి, 
అనుపల్లవి, చరణము అను పేర్లు వాడుకలోనికి వచ్చుటకు ముందు ఉద్దాహ, ధృవ, 
అభోగములను పేర్లు వాడుకయందుండి యుండును. చతుర్ధాతుకయందు మేళాపకమను 
మరియొక అంగము పేరును కూడా లక్షణకారులు చెప్పియున్నారు. దానినే నేడు 
మిత్రమని చెప్పుకొనుచున్నామేమో! పేర్లు యేవైనను ధాతుస్వరూము మాత్రమిట్లుండును. 


12 


వైరాగ్య సంకీర్తనములు 

అన్నమయ్య చెప్పిన వైరాగ్య సంకీర్తనములు ఏకధాతు, ద్విధాతు లక్షణములు 
కలిగినవియై, తత్త్వములు, వేదాంత కీర్తనలు మొదలగు రచనల రూపమున చెదురు 
మదురుగా దేశమునందంతటను వినవచ్చుచునే యున్నవి. ఇట్ట రచనలు చేయువారు 
తమ నామమునైనను చెప్పుకొనుటకు ఇష్టపడక పోవుటవలనను పాడెడివారు ఆధ్యాత్మిక 
చింతనా పరులైన వారై భాషావిషయమునకు, సంగీత విషయమునకు పరిశ్రమ 
అంతగా చేసిన వారు కాకుండుట వలనను వారికి ఆధ్యాత్మిక తత్వమును బోధించుచూ 
గురువులు వినిపించిన పాటలను పాడుకొనుచు వానియందలి తత్త్వరహస్యముల 
నాకళించుకొనువారు మాత్రమే యగుటచేతను ఇట్టి గేయ కల్పనలు చేసిన వారి 
చరిత్ర కనుగొనుట కసాధ్యమగుచున్నది. పోతులూరి వీరబ్రహ్మం, దూదేకుల సిద్ధప్ప, 
వేములకొండ కోనయ్య, మంతెన వెంకటదాసు, శఠగోపదాసు, పిళ్లపాపయ్య, ఉప్పల 
రామయ్య, తరికొండ నరహరి, గొర్తి రామదాసులు, శేషచలపతి, చామర్తి లక్ష్మీనరస 
మాంబ, ఆది నారాయణదాసు, మహాలక్ష్మి, బలిజేపల్లి రామదాసు, నిట్టల ప్రకాశదాసు, 
హరిబోగలింగకవి, ప్రయుగరంగదాసు, వెంకట విఠలదాసు, వెంకట రమణదాసు, 
పెద్దదాసరి, బోధేంద్ర సద్దురుస్వామి మున్నగు మహానుభావులెందరో నిగూఢములైన 
తత్వరహస్యముల నిమిద్చి పాడుకొనిన పాటలు అక్కడక్కడ దొరకుచున్నవి. వీరలుండిన 
కాలము, దేశము ఇత్యాది వివరములు తెలుగుకొనుటకు ప్రయత్నములు 
జరుగవలసియున్నది. ఇట్టి రచనలు దొరికినంతవరకు సేకరించి కాలక్రలమున దొరలిన 
తప్పులను తప్పులను సవరించి స్వరసహితముగా ముద్రించినవో ఆధ్యాత్మిక చింతనా 
పరులైన వారికిని, ప్రాచీన సంగీత సాహిత్య సంస్కృతులను తెలుసుకొనగోరు వారికిని, 
జానపద, శాప్రీయ సంగీతముల మధ్యగల అనుబంధ బాంధవ్యములను పరిశీలింప 
గోరువారికిని ఎంతైన నుపకరించును. 


కృతి - కీర్తన 
అన్నమయ్య చెప్పిన భక్తి సంకీర్తనల వరవడిలో కీర్తనలను, కృతులను, సంగీత 


సంప్రదాయములలో చెప్పిన వారు గడచిన నాలుగైదు వందల సంవత్సరముల నుండియు 
మన దేశమునం దెందరో గలరు. వీరిలో భద్రాచల రామదాసులు ప్రాచీనులు. ఏకధాతు, 


413 


ద్విధాతు రూపములను సంగీత స్వరూపములలో భజన సంప్రదాయమున కనువగు 
రచనలనెన్నియో వీరు చెప్పియున్నారు. వీరి రచనల యందు స్తుతి, వినతి, శరణాగతి, 
కైంకర్యము మొదలగు విషయములు వారి ఆరాధ్యదైవమగు భద్రగిరీశుని పరముగా 
నుండి రాగ తాళములకును, భాషకును, ప్రాధాన్యత యుండి, భక్తిరస పూరితములై 
యుండుట గమనార్హము. వీరికి సమకాలీనులగు మద్దిరాల వెంకటరాయశాస్ర్రి తరువాతి 
వారగు తూము నరసింహదాసులు, వేంకటాద్రి స్వామివారు, ఎడ్లరామదాసు వంటి 
భక్తులును తమతమభక్తి సంప్రదాయగేయములందు మనకుయిట్లే సాక్షాత్మరింతురు 
వీరభద్రయ్య పైదాలగురుమూర్తి శాస్త్రి, మేరటూరువెంకట్రామశాస్త్రి, దొర సామయ్య, 
మూవనల్లూరు సభాపతయ్య, ఆనయ్య, పల్లవి గోపాలయ్య, పల్లవి శేషయ్య, మాతృ 
భూతయ్య, కాశీనాథయ్య, మధుర శ్రీనివాసయ్య, గిరిరాజకవి, గోవింద సామయ్య, 
కూవన సామయ్య, పచ్చిమిరియం ఆది అప్పయ్య, ఇనుప సీనయ్య మొదలగు వాగ్గేయ 
కారులు మాత్రము టత్రిధాతు స్వరూపములగు రచనలను అంబ, విష్ణు, శివ ఆది 
దేవతలపై చెప్పియున్నారు. వీరి రచనల యందలి సంగీత సాహిత్య స్వరూపములను 
గమనించినచో ఇప్పుడు మనము వినుచున్న కర్నాటక సంగీత స్వరూపమునకు కొంత 
భిన్నముగనే తోచక మానదు. 


కీర్తన మనగా తన ఆరాధ్య దైవమునో, తాము కొలిచెడి ప్రభువునో కీర్తించుచు, 
వారి గుణ గణములను, వైభవములను, వర్ణించుచు చెప్పినది. 'నుజన జీవనా' అను 
త్యాగరాజస్వామి వారి రచన దీని కుదాహరణము. ఇట్లే కృతి యనగా ఏదేని యొక 
విషయమును చెప్పి దానిని దేవునికో, ప్రభువులకో అంకిత మిచ్చుట. ఇది కావ్యము 
కావచ్చును, లేదా ఒక చిన్న రచన యైనను కావచ్చును. క్షీరసాగరశయన,, 
“'నగుమోముగనలేని, 'శాంతములేకి మొదలగు త్యాగరాజస్వామి వారి కృతులిట్టి వాని 
కుదాహరణములు. తెనుగు వాగ్గేయకారులలో అనేకులు ఇట్టివేగాక సంగీత 
సౌందర్యములకు ముత్యాల పతకములవంటివగు వర్ణములు, స్వరజతులు, స్వరపల్లవులు, 
గీతములు, దరువలు మొదలగున వెన్నియో రచించి యున్నారు. 


త్రిమూర్తులు - వారి శిష్యులు 
తెనుగు వారగు వాగ్గేయకారులు కొందరు సంస్కృతమునందును గేయకల్పనలు 


14 


చేసి ఖ్యాతి వహించిరనుట అతిశయోక్తి కాదు. వీరి రచనలయందు మణి ప్రవళములు 
కూడ గలవు. మణిప్రవాళమనగా తెనుగు, తమిళ, కన్నడ, మళయాళ, ఓడ్ర, కాళ్ళీర, 
సంస్కృతాదిగా గల భాషలలో కొన్నిటిని మిళితము జేసి కవితలను రచించుట. ఇట్టి 
వారియందు మార్గదర్శి శేషయ్యంగారు, వైకుంఠ శాస్త్రులు, కులశేఖర పెరుమాళ్‌, 
స్వయంప్రకాశ యతీంద్రులు, శివ రామశ్రములు, తచ్చూరు సింగరాచార్యులు, విజయ 
గోపాలుడు, ముద్దుస్వామి దీక్షితులు మొదలగు వారు ముఖ్యులు. ఇందు కర్నాటక 
సంగీత త్రిమూర్తులలో నొకరగు దీక్షితులవారి రచనలు అత్యంత మనోహరములై సంగీత 
సంప్రదాయములకు ఉదాహరణ రూపములై యొప్పుచుందడెను. పల్లవి, ఒక చరణము, 
చరణాంత్యమునందింకొక మిత్రము గలిగి త్రిధాతు రూపమున కొన్నియు పల్లవి, 
అనుపల్లవి, మిత్రము, చరణ, చరణాంత్యమునందింకొక మిత్రము యుండి, పంచధాతు 
స్వరూపములు గలవి కొన్నియు, మణిప్రవాళములును, వీరి కీర్తనములయందు 
కనబడుచున్నవి. వీరి తండ్రిగారు రామస్వామి దీక్షితులవారే హంసధ్వని రాగమును 
సృష్టించిరి. వారివి తెనుగు రచనలెన్ని యోగలవు. ముద్దుస్వామి దీక్షితుల వారి పౌత్రుడు 
సుబ్బరామ దీక్షితుల వారే సుమారు రెండు మూడు వందల సంవత్సరముల నుండి 
వచ్చుచున్న సంగీత సంప్రదాయములను పరిరక్షించి లక్ష్య లక్షణములను, సమన్వ 
యించుచు, 'సంగీత సంప్రదాయ ప్రదర్శిని అను గ్రంథమును ఈ శతాబ్దపు ప్రారంభమున 
అచ్చొత్తించినారు. అందు సుబ్బరామ దీక్షితు వారి మనోజ్జములగు తెనుగు రచనలెన్నియో 
కలవు. తంబియప్ప, వడివేలు, పొన్నయ్య, చిన్నయ్య, వేటనూరు సుబ్బరాయలు (వీరు 
వైణికులు) ఎట్టయాపురం త్యాగయ్య మొదలగు వారు దీక్షితుల వారి శిష్య పరంపరలోని 
వారు. సుబ్బరామ దీక్షితుల వారి మిత్రులు కృష్ణ స్వామయ్య అనువారు రచించిన 
క్రీర్తనము లనేకములకు వీరు ధాతువుల నేర్పరచినారు. శ్రీకుల శేఖర పెరుమాళ్‌ అను 
నామాంతరముగల స్వాతి తిరునాళ్‌ మహారాజా వారు సంస్కృతాంధ్ర మళయాళాది 
భాషలందేగాక, మణిప్రవాళ రచనలు, తెలుగు సాహిత్యములుగల వర్ణములును అనేకములు 
రచించియున్నారు. 


త్యాగరాజస్వామి సమకాలీనుడు, బంగారు కామాక్షికి ప్రియమైన భక్తుడు 
స్వచ్చమగు తెనుగునందు అమ్మవారిపై అత్యంత మనోజ్ఞములైన రచనలను చెప్పి కర్నాటక 


15 


సంగీత సామ్రాజ్యమును పాలించిన త్రిమూర్తులలో నొకరగు శ్యామశాస్తుల వారి 
కుమారులైన పంజుశాస్త్రి (గాయకులు) సుబ్బరాయ శాస్త్రుల వారును సమర్ధులైన 
వాగ్గేయ కారులై చక్కని తెనుగునందు అంబపై కీర్తనలు, స్వరజతులు చెప్పియున్నారు. 
వీరి అన్న కుమారులగు అణ్జాసామి శాస్రులును ఫిదేలు వాద్యమునందు నిపుణులై 
కీర్తనములు, దరువులు, తానవర్ణములు మొదలగునవి రచించి ప్రసిద్ధులైనారు. 
'పెరంబూరు కృష్ణయ్య, ఉల్ఫూరు కృష్ణయ్య, కంచి కాచి శాస్త్రులు, చంద్రగిరి 
రంగాచార్యులు, తిరుజ్ఞాన మొదలియార్‌, చిమటా రాఘవులు చెట్టి, వాయులీన 
విద్వాంసుడు బాలు, నాదస్వర విద్వాంసులు దాసరి మున్నగు వారు శ్యామశాస్తుల 
వారి పూర్వీకులు కర్నూలు ప్రాంతము నుండి దక్షిణ దేశమునకు వలస వెళ్ళిరని 
పరిశోధకులు చెప్పుకున్నారు. ఏమయినను శాస్త్రుల వారు, వారి కుమారులు, శిష్యులు 
రచించిన కృతిక్తీర్స్తాదులయందు మాత్రము అత్యంత మనోజ్ఞమును, సరళమునునగు 
తెనుగు భాష కనబడుచున్నది. 


వాగ్గేయ కారులలో త్యాగరాజస్వామి అవతరించు నప్పటికీ సంగీతమునందు 
సాహిత్య భాగము కొంత యధికముగా నుండి భక్తి రస ప్రధానములగు భజన 
కీర్తనలను మాత్రము పాడుకొనుచు, తాము తరించి శ్రోతలను తరింపజేయు వారొక 
వర్గముగను, రాజాన్థానముల యందు గాన విద్యా ప్రాధిమను ప్రదర్శించుచు, వారిచ్చు 
భోగభాగ్యములనందుకొని ఆనందించెడి వారొకవర్గముగను నుండి యుండవలెను. 
త్యాగరాజస్వామికి శ్రీరామ సాక్షాత్మారమైనదనియు, సాక్షాత్‌ నారదులవారు స్వరార్థవమగు 
గ్రంథమును ఇచ్చినారనియ ప్రతీతి. నేటికిని దక్షిణా పథమునందంతటను త్యాగ బ్రహ్మమని 
చెప్పుకొనబడు వీరు, అసంఖ్యాకములగు తమ రచనలతో సంగీత సరస్వతిని ఆరాధించి 
తరించిరి. వీరి రచనల యందు అనేక నూతన రాగములు కనబడుచున్నవి. కొన్ని 
ప్రాచీన రాగములు కూడ కలవు. ఇప్పుడు సుమారు 700 రచనలు మాత్రము వీరివి 
దొరుకుచున్నవి. ఇందు దివ్యనామ సంకీర్తనము లనబడునవి ఏకధాతు, ద్విధాతు 
రూపములలో నుండును. కీర్తన, కృతి యనునవి త్రిధాతు స్వరూపములు కలవిగా 
నున్నవి. సంస్కృతాంధ్రములు కలసిన మణిప్రవాళ రచనలును గలవు. కర్నాటక 
సంగీతమునకు నేడు మనము చెప్పుకోనుచున్న త్రిమూర్తులలో వీరగ్రగణ్యులు. 


16 


నౌకాచరిత్రము, ప్రహ్లాద భక్త విజయము అను యక్షగానములను కూడ వీరు రచించిరి. 
మధ్యమ కాల విలంబ కాలములలో పరమాత్ముని లీలలను చెప్పునవియు, లోక వృత్తమును 
వివరించునవియు, ఇంకను అనేక విధములుగా రచనా విశేషములను వీరు చెప్పి 
యున్నారు. 

త్యాగరాజస్వామి వారికి శిష్యులై కర్నాటక సంగీతమును తమ కృతిరత్నములతో 
నలకరించిన వారును, స్వామివారి రచనలను తరువాతి తరముల వారి కందించిన 
వారునునగు కొందరు వాగ్గేయ కారులలో వైణిక శ్రేష్టులును, తాన, వర్ణ, గీత, కీర్తనాదుల 
నెన్నిటినో స్వయముగా వెలయించిన వారును అగు వీణకుప్పయ్యగారు, వీరి పుత్రులు 
తిరువత్తియూర్‌ త్యాగయ్యగారును, గురుభక్తి హాయణులు, భక్తవరులు, త్యాగయ్యగారును, 
గురుభక్తి పరాయణులు, భక్తవరులు, త్యాగరాజస్వామి వారి కీర్తనలను బహు శిష్యులకు 
చెప్పి ప్రచారమును చేసిన వారునునగు వాలాజీపేట వెంకటరమణ భాగవతులు, 
అయ్యాభాగవతులు, సుబ్బరామ భాగవతులు, తిల్లన్ధానం రామయ్యంగారు, ఉమాపురం 
కృష్ణభాగవతులు, సుందర భాగవతులు, గణేశయ్య, సోజిరి సీతారామయ్య, అమృత 
లింగపిళ్ళ, మానంబుచావడి వెంకటసుబ్బయ్య (వాయులీన విద్వాంసులు, వీరికి 
అనేకమంది శిష్యులుందినట్లు చెప్పుదురు) నీలకంఠయ్య, తంజావూరు రామారావు 
మొదలగు వారు త్యాగరాజస్వామి వారి కీర్తనలు సంగీత లోకమునందు నిలిచి 
యున్నంతవరకు తలచుకొనవలసిన విద్వత్‌ శిరోమణులు. 


ఇతర వాగ్గేయకారులు 


కర్నాటక సంగీతమును తమ రచనలతో పునీతము గావించిన త్రిమూర్తులు, 
వారి శిష్యపరంపరలలో వెలసిన విద్వచ్చిరోమణులును గాక, మరికొందరు 
వాగ్గేయకారులు, గాయకులు, వాద్య నిపుణులు, దక్షిణ దేశమునకు, ఆంధ్రదేశమునను 
వెలసి తమ విద్యావైభవములచే చిరస్థాయిాయగు కీర్తిని నిలబెట్టుకున్నారు. క్షేత్రజ్ఞులకు 
ముందు వెలసిన పదకర్తవలవలెనే, సంగీత త్రిమూర్తులకు కొంచెము వెనుక ముందుగా 
వాగ్గేయ కారులనేకులు సంస్కృతాంధ్రములలో రచనలు చేసి, తమ కాలముల నాడు 
ప్రసిద్ధులై ఉండియుండిరి. అట్టి వారిలో చెయ్యూరు మరు పెద్ది చెంగల్వ రాయశాస్తి, 


[17 


పుదుక్కోట శేషాచలము, దంపూరి సుబ్బరామయ్య, పరమేశ్వర భాగవతుల శిష్యులు 
కోయంబత్తూరు రాఘవయ్య, కుండ్రక్కుడి కృష్ణయ్య ముఖ్యులు. 


గర్భ పురి ముద్రతో సాహిత్యములను చెప్పిన కరూరు దక్షిణామూర్తి శాస్త్రి, 
వారి సాహిత్యములకు స్వర రచనలు చేసిన కరూరు చినసామయ్య వారి సోదరులు 
పెదదేవుడు, చినదేవుడు, వారి తండ్రి గారగు నరసింహయ్య, వెంకటేశశాస్తులు, 
నంజన్‌కోడు విద్వాన్‌ సుబ్బాశాస్తులు, వెంకట సరస్వతి శేష శాస్త్రులు, శేషగిరి 
శాస్త్రులు, అరుణాచలశాస్త్రి, చిన్నకృష్ణదాసు, వైకుంఠ శాస్త్రులు, ఇంకను పట్నం 
సుబ్రహ్మణ్యయ్య, మైసూరు సదాశివరావు, పులియూర్‌ దొర సామయ్య, మీచుకృష్ణయ్య, 
ఊత్తుకాడు వెంకటసుబ్బయ్య, జియ్యరు స్వామి, మైసూరు వాసుదేవాచారి, 
మహావైద్యనాథయ్య, రామనాథపురం శ్రీనివాసయ్య, పొన్నయ్యపిళ్ళ, తచ్చూరు 
సింగరాచార్యులు, హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్‌, జి.ఎస్‌. బాల సుబ్రహ్మణ్యయ్య, 
తిరుపతి నారాయణస్వామి మున్నగువారు దక్షిణ దేశమునందుండి తెలుగు 
సంస్కృతములలో గేయకల్పనలు చేసినవారు. అట్లే ఆంధ్రదేశమునందుండి తెలుగు 
సంస్కృతములలో గేయకల్పనలు చేసినవారు. అట్లే ఆంధ్రదేశమునందు గురురా 
యాచార్యులు -వైణికులు, వర్ణములు స్వరజతులు, శబ్ద పల్లవులు, గీతములు రచించిన 
వారు. వీరి శిష్యులు దూర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు, దూర్వాసుల 
దక్షిణామూర్తిశాస్త్రి వీరు కూడా కొన్ని కీర్తనలను రచించిరి. సాలూరు వాస్తవ్యులు 
పట్రాయని నరసింహశాస్తులు, వారి పుత్రులు సీతారామశాస్త్రి రచించిన కృతులు 
కూడ వాడుకలో నున్నవి. సీతారామ శాస్త్రి గారి శిష్యులే ప్రఖ్యాత గాయకులు ఘంటసాల 
వెంకటేశ్వరరావు. ధర్మపురి సుబ్బారావు, పట్టాభిరామయ్య ఎన్నియో జావళులు చెప్పిరి. 
మా గురువులు పేరి రామ్మూర్తి శాస్త్రులు రచించిన కృతులెన్నియో గలవు. హరి 
నరసింహశాస్త్రి, హరినాగభూషణం, నల్లాన్‌ చక్రవర్తుల నారాయణాచార్యులు, పాపట్ల 
కాంతయ్య, గబ్బిట యజ్ఞన్న శాస్త్రి, పురాణం కనకయ్య శాస్త్రి, గురుముద్ర, కృష్ణముద్ర, 
వారణాసి రామసుబ్బయ్య, కాశీనాధుని భైరవమూర్తి కొచ్చెర్త కోటరామరాజు, శిష్టు 
కృష్ణమూర్తి ఇంకను మనమధ్య తిరుగుచు, ఆశీర్వదించుచున్న ఓగిరాల వీరరాఘవ 
శర్మ దొక్కా శ్రీరామమూర్తి, చిరంజీవి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ మొదలగువారు 


18 


యొన్నియో నూతన రాగములలో అత్యంత మధురములును, విచిత్రములును అగు 
గేయ కల్పనలు చేయుచున్నారు. 


కొందరు ప్రసిద్ధులగు గాయకులు 


గొర్తి లక్ష్మీనారాయణ, చల్లపల్లి సుబ్బయ్య, ధేనుకొండ చిన్నయ్య, నారుమంచి 
జానకిరామయ్య, ప్రయాగ తిరుమలయ్య, అఠాణా అప్పయ్య, పారుపల్లి 
రామకృష్ణయ్యపంతులు, సింహాచల భాగవతార్‌, శృంగారం అళఘశింగరాచార్యులు, 
రేగెళ్ళ దుండేశ్వరుడు, రేగెళ్ళ జగన్నాధం, నందిగాన వెంకన్న కట్టుసూరన్న 
పప్పుఅప్పయ్య, ద్వివేదుల లక్ష్మణశాసస్త్రి (వీరికి షట్కాల భరతా చార్యులని 
బిరుదుండెడిదట) వారణాసి రామసుబ్యయ్య, వారి శిష్యులు తాడిగడప శేషయ్య, 
మండా సూర్యనారాయణ (వీణా గాత్రములయందు నిపుణులు) మొదలగు 
గాత్రపాటకులు యీ దేశమునందెందరో సంగీత విధ్యయందు తాము ప్రతిభాశాలురై, 
శిష్యులనేకులకు విద్యాదానము చేసి, ఆంధ్రుల సంగీత కళాకౌశలమును కాపాడుచు 
వచ్చుచునేయున్నారు. 


గురువులు- గురుకులములు 


కొందరు మహానుభావులగు విద్వాంసులు తమయింగ్లనే గురుకులములుగా 
మార్చి తమకు కలిగిన దానిలో విద్యార్థులకు వసతి, భోజనాదులను కల్పించుచు 
విద్యనుగరపి జీవనోపాధిని కలిగించిరని వారి శిష్యులు యీ నాటకిని చెప్పుకొని 
నమస్మరించుకొందురు. అట్టి వారిలో నుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారు, వారి ప్రియశిష్యులు 
పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు, పిరాట్ల శంకరశాస్తిగారు, దుడ్డు 
సీత్రారామయ్య గారు (వీరు సంగీతాష్టావధానము చేసెడివారట) వీరి కుమారులు దుద్దు 
సీతారామయ్యగారు మునుగంటి శ్రీరాములు గారు, మునుగంటి పానకాలరావు, 
మునుగంటి వెంకటరావు గారు, పట్రాయని నరసింహశాస్త్రిగారు, వారి కుమారులు 
సీతారామశాస్త్రి గారు, ప్రయాగ రంగ శర్మగారు, కొచ్చెర్ల కోట రామరాజు గారు, 
నోరివెంకట రత్నముగారు, పాపట్ల కాంతయ్యగారు, వారి సోదరులు పాపట్ల రామయ్యగారు 
మొదలగు మహానుభావులు బందరు, విజయవాడ, కాకినాడ, సాలూరు వంటి స్థలములలో 


19 


శిష్యులకు విద్యాదానము చేసియుండుట వలన యీనాడు దేశము నలుమూలల 
యందును వారి శిష్యులు సుఖజీవనము చేయుచు, సంగీత ప్రచారమునకు పాటుపడుచు 
జాతి కీర్తిని ఇనుమడింప జేయుచున్నారు. 


సంస్థానములు- సంగీతపోషణ 


విజయనగర సంస్థానాధీశులు సంగీత కళాశాలను ప్రత్యేకముగా నిలిపి, 
విద్యార్థులకు అన్ని సత్రము వంటి వసతులను ఏర్పరచి కళాశాలయందు దిగ్ధంతులవంటి 
విద్వాంసులను నియుక్తులను జేసి, సంగీత ప్రచారము జేయుటకును, ఆసక్తి గలవారు 
నేర్చుకొనుటకును, అవకాశము కల్పించి, శాశ్వత యశస్కులైనారు. ఇచ్చట 
ఏలూరునందు శ్రీ దాసు శ్రీరాములు గారిచే నిర్వహింపబడుచుండెడి గాన పాఠశాలను 
గురించియు కొంచెము చెప్పుకొందము. వీరు మహావైణికులైన తుమరాడ 
సంగమేశ్వరశాస్త్రి గారికి సమకాలికులు, వారితో మైత్రి, గోష్టి భాగ్యములను పొందిన 
వారును, నాట్యాఖినయ నాటకాదులయందభినివేశము గలవారును, అగుట వలన 
కృతులు, జావళులు, స్వర జతులు మొదలగు రచనలుచేసి, కూచిపూడి వారు మున్నగు 
కళాకారులకు శిక్షణ నిచ్చి పద, స్వరజత్యాదులను అభినయింప జేయుచుందెడి వారట. 


బొబ్బిలి, పిఠాపురం, మాడుగులు, కశింకోట, తుని, ఉర్లాం, పర్లాకిమిడి, 
నూజివీడు, ముక్త్యాల, వెంకటగిరి, కార్వేటి నగరము, యాదగిరి, ఉయ్యూరు, 
దొంది, మైలవరము, దొడ్డం పేట, చల్లపల్లి, కపిలేశ్వరము, గద్వాల మొదలగు 
జమీందారులు వారి వారి స్థితిగతులకు తగిన విధముసులను ప్రోత్సాహించుచు వచ్చిరి. 
అందువలన ఇట్టి స్థలములయందు మెప్పు పొందుటకును, ధనవస్తువాహనాదులను 
సంపాదించుటకును సృర్థతో విద్యాకృషిని విద్వాంసులు చేయుచుందెడి వారు. 


చెన్నపట్నము 
సుమారు 100, 150 సంవత్సరములనుండి చెన్నపట్నము ఆంధ్ర, తమిళ, 


కన్నడ, మళయాళ దేశస్థులగు సంగీత విద్వాంసులకు కూడలి స్థానముగా నుండి, 
కళాకారులను గౌరవించి, పోషించెడి యభిమానులతో నిండియుండుటవలన, అచట 


20 


స్థిరనివాసము లేర్చరచుకొని ఎందరో కళాకారులుండుట తటస్థించినది. వీరిలో శ్రీమతి 
బెంగుళూరు నాగరత్నమ్మ, శ్రీమతి వీణ ధనమ్మ వంటి వారు నేటికిని సంగీతాభఖిమానుల 
మనోవీధులలో మెదలుచునే యున్నారు. ఇంకను మైసూరు, బెంగుళూరు ప్రాంతములో 
స్థిరపడిన శ్రీ చింతపల్లి వెంకట రావు మొదలగు వారును ఎంతయో ప్రసిద్ధులు. 


“భూలోక చాపచుట్టి, బొబ్బిలి కేశవయ్య, షట్కాల వీణావాదన దురంధరులు 
వీణ రమణయ్య, ఇంకను ఎందరెందరో విద్వాంసులు మదరాసునందు “ఇచట 
నుండెడి వారు, ఈ సభలయందు కచ్చేరీలు చేసిరి” అని యెందరో తెనుగు నాటి 
విద్వాంసులను గురించి వయోవృద్ధులు చెప్పుకొనుటయు, కొన్ని గ్రంథములయందు 
పేర్ళొనుచుండుటయు గమనించిన, తెనుగు వారమైన మనకు ఒడలు పులకరింపక 
మానదు. 


యక్షగానము 


యక్షగానము నృత్యగాన రూపము ప్రాచీన కాలము నుండియు దృశ్య 
(శ్రవణ భేదములతో వాడుకలోనున్నది. ఇది పద్య గద్యాత్మకమైన పాత్రలు 
వేషధారణముకొని నటించు ఒక నాటక రూపమే. ఇందు సంగీతము, సాహిత్యము, 
నృత్యము అభినయము అనునవి సందర్భానుసారముగా కలిసిమెలిసి యుందును. 
ఇందుగల సంగీతము సందర్భాను సారముగా రాగతాళములతో కూడినదియైనను, 
కర్నాటక సంప్రదాయములను అనుగుణముగనే యుండి సంప్రదాయములను 
నిలబెట్టుచు అవి నిలిచియున్నవి. ఇట్టి యక్షగానములయందు మణిపూసవంటిది. 
నారాయణ తీర్చుల వారి శ్రీకృష్ణ లీలాతరంగిణి. తీర్థుల వారు తెనుగువారై యుండి 
కృష్ణా తీరమునుండి దక్షిణా పథమునకు తరలివెడలిన కూచిపూడి భాగవతుల 
సంప్రదాయము వారని విజ్ఞుల అభిప్రాయము. సంస్కృతమున శ్రీకృష్ణ లీలాతరంగిణియను 
యక్షగానమును, వీరు రచించిన సుమారు నూరు నూటయేబదికి పైగా గేయరూపములు 
అనన్య సామాన్యములైన రాగ తాళయుక్తములై ఇప్పటికిని, ధాతు స్వరూపములతో 
కొంతలో కొంత నిలిచియున్నవి. శ్రీకృష్ణ ప్రాదుర్భావము మొదలు రుక్షిణీ 
కల్యాణమువరకును గల భాగవత కథ యిందు చిత్రితమైనది. రుక్మిణీ కృష్ణుల కల్యాణ 


214 


ఘట్టమున తీర్థులవారు తెనుగునాటి సంప్రదాయముల నెన్నిటినో చెప్పియున్నారు. 
వరహూరు సమీపమునగల తిరుప్పాందుర్తి గ్రామమును, వీరి జీవ సమాధి వద్ద ఇప్పటికిని 
ప్రతియేట ఉత్సవములు జరుగుచుండును. ఈ వరహూరునికి ప్రాచీన నామము భూపతి 
రాజపురము. 


ఈనాడు కూచిపూడి వారి అభినయ ప్రదర్శనములయందు భామకలాపము, 
గొల్లకలాపము, పారిజాతములను భాగవత కథా రూపములగు యక్షగానములను 
సిద్ధేంద్రయోగి రచించిరని వాడుక. కృష్ణాతీరమున కూచిపూడి గ్రామమునందలి 
బావ్మణకుటుంబముల వారికి ఈ యక్షగానములను వారే బోధించి, 
అభనయింపవలసిన పద్ధతులను చెప్పిరట. ఈ యక్షగానములు భరతుని నాట్య 
సంప్రదాయములు చెడకుండ అభినయించెడివారు, దేశమునందంతటను ఉండెడివారు. 
ఈ యక్షగానములను మంగు జగన్నాధ పండితుడు, వెంకట శాస్త్రి, వీరేశ లింగం, 
భాగవతుల రామయ్య, తరికొండ వెంకమాంబ, ఆత్రేయ పురపు వెంకటదాసు, తమ్మన్న 
మున్నగు వారు మార్పులు, చేర్పులు చేసి క్రొత్త మెరుగులు దిద్దిరని విజ్ఞుల 
యభిప్రాయము. 


నారాయణ తీర్థులవారును పారిజాతకథను రచించిరనియు అదిపూర్తిగా 
లభ్యముకాలేదనియు ఒక వాడుక. సిద్ధేంద్రయోగి రచించిన కామకలాపాదుల 
ననుసరించుచు ఎందరెందరో కవులు రచించిన యక్షగానములు కలవట. పారిజాతము 
పేరు సవతుల కయ్యమునకు నామాంతరముగా (గ్రహించి గంగాపార్వతుల 
కయ్యములను చెప్పెడి కథలకు శివపారిజాతములని, కొందరు యక్షగాన కర్తలు పేర్లు 
పెట్టుకొనిరట. ఏమైనను సిద్ధేంద్రులు, తీర్థులవారు యక్షగానమును వైభవోపేతముగ 
నాల్గు స్తంభములపై సంగీత, సాహిత్య, నాట్యాఖినయములను నిర్మించి సర్వస్వతీ 
దేవాలయముగ తీర్చి దిద్దిరనుటలో ఆశ్చర్యములేదు. 


భరత విద్యయందు ప్రవీణులైనవారు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి కొల్లూరి 
వెంకయ్య, చెరుకూరి నాగరాజపండితుడు, పుల్లాతంతుల చలమన్న చింతావెంకట 
నారాయణ, వెంపటి వెంకటనారాయణ, వురిగెళ్ళ వెంకట సుబ్బారాయుడు, చీమలపాటి 


22 


సాంబయ్య, భళ్ళమూడి అప్పన్నభుక్త, చామర్తిసత్యం, తం పెళ్ళ సత్యనారాయణ, వరదా 
ఆదినారాయణ బొంతలకోట జగన్నాధం, అధికార్ల అప్పలస్వామి మొదలగువారెందరో 
వుందెడివారు. సాతాని కాంతం, కాలుగంటి వెంకటస్వామి అనువారు మహాపందితులైన 
భామవేషగాంద్రట. ఇంకను దుగ్గిరాలవారు, కోనేవారు, పెండ్యాల వారు, వువ్వులవారు, 
ఇట్టి ఇంటిపేర్లుగల కళావంతులు భామకలాపమును ప్రదర్శించుటయందు ప్రతిభావంతులై 
యుండిరట. పెంద్యాల సత్యభామ సార్ధక నామధేయురాలట. పువ్వుల మహాలక్ష్మి 
మారంపల్లి పెదరత్నమ్మ, చినరత్నమ్మ మొదలగు ప్రీ రత్నములు అనన్య సామాన్యములగు 
పాండిత్య ప్రకర్షతో భామకలాపమును ప్రదర్శించెడి వారని ఇప్పటికిని వయోవృద్ధులు 
చెప్పుకొందురు. ఈ యక్షగానములను పాడెడువారును, ఆడెడువారును, పోషకులు 
లేక యీనాడు కరువగుచున్నారు. కొలదికాలము క్రిందటి వరకు నిడమర్తిరామయ్య, 
నిడమర్తి రాజశేఖరుడు మున్నగువారు మృత్యుంజయ విలాసమును, తీర్భులవారి 
తరంగములను, అధ్యాత్మ రామాయణ కీర్తనలను దేవుని ఉత్సవములలో 
గానముచేయుటయందు ప్రసిద్దులనియు, వీరిలో రాజశేఖరుడుగారిని లయ బ్రహ్మయని 
చెప్పుకొనెడి వారట. 


తెనుగునందు ఐదారు వందల ఏండ్లకు ముందటివైన కొన్ని యక్షూన రూపములు 
ముద్రితా ముద్రితములైనవి దొారకుచుండుట వలన నివి సుమారు మరి యొకటి రెండు 
శతాబ్దములకు ముందటి నుండి ప్రచారములో నుండి రూపు రేఖలు దిద్దుకొని యుండి 
యుండవచ్చునని తోచుచున్నది. యక్షగానమనునది యొకప్పుడు జనాదరణ 
పొందినదియు, ముఖ్య ప్రచార సాధనమయినదియు, సంగీత సాహిత్యాది 
విద్యలయందభిరుచి గలిగి వానిని సాధించిన కళాకారులకు ప్రదర్శనానుకూలమగు 
వేదికయునై యొప్పుచుండెడిది. ఈ యక్షగానములయందు రాగ తాళములతో కూడిన 
దరువులు, ద్విపదులు, పద్యములు పాడుచుందెడివారు. వేషధారణమునకును, 
నృత్యాభినయమునకును తావుండుటవలన ఈ ప్రక్రియ కాలమున యక్షగానములు 
స్వర్ణయుగము ననుభవించినవని చెప్పుకొనవచ్చును. ప్రభువులు స్వయముగా 
యక్షగానములు వ్రాసి తమ పర్యవేక్షణయందే ప్రదర్శింపజేసెడివారు. కనుకనే 
విద్యావంతులగు వారెందరో యక్షూనములను రచించుట, ప్రదర్శించుట జరిగియుండును. 


23 


స్థాలీపులాక న్యాయముగా కొన్ని యక్షగూనములను ప్రస్తావించుకొందము. దొరకినంతలో 
'ప్రాచీనము లనుకొనదగినవి ప్రోలుగంటి చెన్న శౌరి విరచిత “సౌభరి చరితము, 
చక్రపురి రాఘవాచార్యుని విప్రనారాయణ చరిత్ర, కందుకూరి రుద్రకవి 'సుగ్రీవ 
విజయము, బాలపాపాంబ రచించిన అక్క మహాదేవి చరిత్ర, పరమానందతీర్ధయతి 
వ్రాసిన ముక్తి కాంతా పరిణయము, సిద్ధేంద్రయోగి “భామ కలాపము”, ఇంకను అనేకులచే 
రచింపబడిన 'గొల్లకలాపము), “పారిజాతాపహరణము” మొదలగునవి ఎన్నియో గలవు. 
ఇందు సాహిత్య భాగమధికమై నృత్య సంగీతములను ప్రాధాన్యత కొంత కొరవడి 
యుండునవి కొన్నియు, దరువులు, రేకులు, ఏలలు, జోలలువంటి గీతములతో నిండి 
నృత్య గీతములకు ప్రాధాన్యత గలిగినవి కొన్నియు నుందెడివని తోచుచున్నది. రెండును 
సమపాళ్ళలో గలవి బహుశః 18, 19 శతాబ్దములలో ఎక్కువగా తంజావూరు ప్రభువుల 
'ప్రాపకమున నుద్భవించి యుండును. ఇందు ఎన్నిటికో స్వరసాహిత్యములు పాడుకొనుట 
కనువుగా తంజవురి సరస్వతీమహులు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారమున వెదకినచో 
దొరకవచ్చునేమో! 


ఇట్లే ఆంధ్ర, తెలంగాణపు జిల్లాలయందు ఎన్నియో యక్షగానములు అతి 
ప్రాచీనములు కాకపోయినను ఒక శతాబ్దపు వెనుకటివైనను, వృద్ధులైనవారి 
జ్ఞాపకములలో మెదలుచు, పాదెడి విధానమును పోగొట్టుకొనకుండ దొరకుట 
కవకాశములున్నవి. సింహాచల క్షేత పరిసరముల వారగు గోకులపాటి 
కూర్మనాధకవి-మృత్యుంజయ విలాసము రచించిరి. వీరు తెనుగు వారి వైవాహిక 
ఆచారములను పార్వతీ పరమేశ్వరుల కల్యాణ ఘట్టమున చక్కగా వర్ణించి యున్నారు. 
ఈ యక్షగానము ననుకరించియు, మక్కికి మక్కిగా ననుసరించియు అనేక 
యక్షగానములు రచించబడినవని పరిశోధకులు చెప్పుచున్నారు. 


ఇట్లే తెలంగాణపు జిల్లాల యందుండెడివారని చెప్పుకొనబడుచున్న 
రామాయణకర్త ధర్మపురి శేషాచలకవి, యాముజాల శేషాచలకవి, యాముజాల 
శేషాచలకవి రామాయణము, ముద్దయకవి మంథిన రామాయణము, మొదలగునవి 
దొరకవచ్చునేమో! సమర్భలైనవారు ఇట్టి యక్షగానములను పాడెడి విధానమును 
తెలుసుకొని స్వరపరచి, భద్రపరచినచో నాయా ప్రాంతములయందలి సంగీత ఫణతులను 


24 


కొంతవరకు పరిశోధించి నిలుపుకొనుటకును, ఇప్పటికే క్షీణించి పోవుచున్న ఈ శాఖను 
కొంతవరకు పునరుద్ధరించుకొనుట కవవాశముండును. 


సిద్దేంద్రుల వారి భామాకలాపము, గొల్లకలాపము, ఇంకను ఇతర 
మహానుభావుల యక్షగానములను, మేలట్టూర్‌ మొదలగు దక్షిణ ప్రాంతములలోను, 
నెల్లూరు మండలమునందు సర్మారు జిల్లాల యందును, ప్రాచీన సంప్రదాయములతో 
పాడెడివారు వయోవృద్ధులు గలరని వినుచున్నాము. ఈ యక్షగానములయందు 
ఆధునికత పూర్తిగా అలుముకొనక మునుపే ప్రాచీన రీతులను కాపాడు ప్రయత్నము 
జరిగినచో కొంతవరకైనను ఈ ప్రక్రియ యందలి విశిష్టత నిలువగలదు. 


యక్షగానములతోపాటు కధాగాన రూపములు మరికొన్ని కూడ వెలసినట్లు 
తోచుచున్నది. మునిపల్లె సుబ్రహ్మణ్యకవి రచించిన అధ్యాత్మ రామాయణ కీర్తనలు, 
ఒంగోలు గంగాధరకవి రచించిన కృష్ణు యశోద, గోపికల సంవాద రూపమునగల 
కందార్థ దరువులు, రేగాగ్రహార వాస్తవ్యులు కందాళ వేంకటచయనకవిచే రచింపబడిన 
'శ్రీరామతరజ్ఞః అను రామలీలా తరంగిణియు, రామచంద్రకవి రచించిన 'దధిమధన 
విలాననాటకము” (అము[ద్రితము) అనునవి గేయములు, పద్యములు, 
సంధివచనములు, కందార్థదరువులు గలవి. కొన్ని మాత్రము గేయములుగలవి. 
కొన్నియైనను తెనుగువారిండ్లలో వయోవృద్ధ్భులచే గానము చేయబడుచుండిన సంగీత 
సాహిత్య రూపములు కనబడుచున్నవి. వీనిని ధాతుమాతువులతో లిపి బద్ధము చేయు 
ప్రయత్నము జరిగినచో జాతి సంస్కృతిని మన తరువాతి తరముల వారికి అందించిన 
వారమగుదుము. 


హరికథ 


హరికథా కాలక్షేపషమను పద్ధతియు ముఖ్యముగా ఆంధ్రదేశము నందు ప్రాధాన్యత 
వహించినది. ఇందు పద్య, గద్య, కీర్తనాదులు కథాసందర్భము ననుసరించి గాయకులు 
వినిపించుచుందురు. వీరిని హరిదాసులనుట పరిపాటి. ఇట్టి వారిలో తాళ్లూరి 
నారాయణకవి, సింగిరిదాసు, నరసింహదాసు, సంగడి నాగదాసు, తిరుక్కడై యూర్‌ 
కృష్ణదాసు, యెల్లనూరు నరసింహకవి, నల్లమిల్లి బసిమిరెడ్డి మున్నగువారు హరికథలు 


25 


వ్రాసి, చెప్పి దేశమునందంతటను యీ ప్రక్రియను ప్రచారము చేసిరి. ఇట్టి హరిదాసులలో 
యుగపురుషుడనదగిన వారు ఆటపాటల మేటి అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు 
గారు. వీరు అసంఖ్యాకములగు హరికథలను వ్రాసి ఎందరో శిష్యులకు గురుకల్పతరువై, 
పాఠములు చెప్పి, ప్రదర్శనములిచ్చి, కథా కాలక్షేపమను ప్రదర్శనా పద్ధతికి సభా 
గౌరవమును చేకూర్చినవారు. ఈ శతాబ్దమున ఆంధ్ర దేశమున దాసుగారనిన 
నారాయణదాసే! వీరి తరువాత బాగేపల్లి అనంతరామాచార్యులు, బాలాజీదాసు, 
తిరునగరి శేషుదాసు, అయ్యగారి వీరభద్రయ్య, కోసూరి భోగలింగదాసు, కొమ్మూరి 
బాల బ్రహ్మానందదాసు, పరిమి సుబ్రహ్మణ్యదాసు, 'పెంటపాటి సర్వేశ్వరరావు భాగవతార్‌, 
ములుకుట్ల పున్నయ్య శాస్త్రి పెద్దింటి దీక్షితులు, తిరుమల నల్లాన్‌ చక్రవర్తుల సంపత్కుమార 
తిరువెంగళాచారి, నేతి లక్ష్మీనారాయణ భాగవతార్‌, వాజిపేయ్యాజుల సుబ్బయ్యశాప్రి, 
మండ వెంకటదాసు, చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్‌, (వీరు ఆదిభట్ల వారి 
ప్రియ శిష్యులు) మొదలగువారు. వీరిలో కొందరు మనోజ్ఞములగు కథలను 
రచించినవారును, విద్వత్‌ శిరోమణులను, తమ వాక్బాతుర్యముతో శ్రోతల 
నానందింపజేసి, భక్తి వైరాగ్యముల నుద్చోధించుచుండిరి. కథా కాలక్షేపములయందు 
మనము విను కీర్తనలు, పల్లవి, అను పల్లవ లేక చరణము, మిత్రము అను ధాతు 
రచనలు కలిగి, ఆనాడు అన్నమయ్య చెప్పిన గేయ ఫణతులనే నేటికిని 
అనుసరించుచున్నామను అనుభూతిని కలిగించుచున్నవి. 


యక్షగానమును, హరికథయు ఒక దానికొకటి పోలి యుండుట వలన యా 
రెండింటిని ఒకటిగా చెప్పుటయు జరిగినది. ఇట్లు చెప్పిన వారు మహానుభావులగు 
కళాద్రష్టలు, వారి వాదమును కాదన జాలము గాని, దృశ్య, (శ్రవ్య సంబంధములను 
చిన్న చిన్న పరివర్తనములతో హరికథలను యక్షూనముగను, యక్షూనమును హరికథగను 
చెప్పియుందురు. సంగీతమునందు పదము, జావళి, కృతి, కీర్తన మొదలగు ద్వంద్వ 
రూపములున్నవికదా! వీని మధ్యగల హద్దు లతిసున్నితములు, గనుక వాదించుకొనెడివారి 
బలము ననుసరించి అటునిటు జరుగుచుండును. యక్షగానమున సూత్రధారుడు 
పాత్రలను పలుకరించి వారి కథను వారిచేతనే చెప్పించును. హరికథ యందు హరిదాసే 
సూత్రధారియై కథనంతను చెప్పుచుండును. కథ ననుసరించి తగుమాత్రపు టభినయము, 


26 


నృత్యము, హరిదాసులు చేయుట పరిపాటి. వేషధారణ తప్ప తక్కిన విషయములలో 
రెండింటికిని పోలిక లెక్కువగ నుండుటచే వీనిని ఒకే కళారూపముగ కొందరు 
భావించిరేమో! 


హరికథ, యక్షగానములను పోలి యుండునదియు, శ్రవ్య దృశ్యాత్మకమైన 
దియును అయిన మరియొక ప్రక్రియ బొమ్మలాట. ఇదియు అతి ప్రాచీనమైన కళా 
ప్రదర్శనములలో నొక రూపము. ఇందు తోలుతో బొమ్మలను చేసి వానికి రంగులువేసి, 
తెరపై కట్టి ఆడించుచూ ఆయా పాత్రలు చెప్పుచున్నట్లు బొమ్మలాడించువారు నేపథ్యము 
నుండి మాట్లాడుట పాడుట చేయుదురు. సూత్రధారుడొకడు తెర వెనుక నుండి బొమ్మలకు 
కట్టిన సూత్రములను కదలించుచు బొమ్మల నాడించును. ఈ విద్య యెంత ప్రాచీనమైనదో 
తెలియదుగాని, దీని నాధారముగా జేసికొని భగవంతునకు నటన సూత్రధారియను 
నామకరణమను భక్తులు చేసుకొన్నట్లు తోచుచున్నది. జావా, సుమత్రా మొదలగు 
దేశములందు భారత, భాగవత రామాయణ గాథలను బొమ్మలాటలుగా ప్రదర్శించెడు 
వాడుక ఇంకను కలదట. తెనుగు దేశమునందు చరిత్ర ప్రసిద్ధమైన బొమ్మలాట సిద్ధయ్య, 
అతని కుమారుడు సాంబయ్య మొదలగువారు వంశపారంపర్యముగా బొమ్మలాటల 
నాడించుచు, ఆటకనువగు కథలను వారే సృష్టించుకొనుచు లేదా ఇతరులు వ్రాసినవి 
వర్ణించుకొను చుండెడివారట. ఈ ఆటయందలి సూత్రధారుడు మంచి ఉచ్చారణ 
గలిగి, సంస్కృతాంధ్రములనేకాక, ఇతర భాషలను కూడ చదివిన వాడై, చతుర 
వక్రోక్తిపరుడై, నిష్ట నియమములు గలిగిన తగు మాత్రపు మంత్రశాస్త్రవేత్తయై 
యుండవలెననియు, పెద్దలు చెప్పుదురు. ఇప్పుడు తోలుబొమ్మలాటయను పేరు 
సహితము తెలియని వారి సంఖ్యయే అధికము. తెనుగు దేశమున మూల మూలలయందలి 
పల్లెలను గాలించినచో ఈ కథా రూపము కొంతవరకైన దొరుకగలదేమో 
ప్రయత్నించవలసియున్నది. నేటి కాలమాన పరిస్థితుల ననుసరించి ఇట్టి ప్రక్రియల 
ప్రయోజనము తక్కువగనే తోచవచ్చు. కాని పూర్వ సంప్రదాయములను కాపాడుకొని 
ఒకప్పుడిట్టి సంప్రదాయములుందెడివనుట కాధారము లుండవలెనుగదా! 


సంగీత వాద్యములు : వీణ 
వాద్యములు నాదమును క్రమ బద్ధముగా, (శ్రవణ యోగ్యముగా నుద్భవింప 


27 


జేయుటకు రూపొందింపబడుచుండునవి. ఇట్టి వాద్యములలో ముఖ్యములైనవి మూడు 
విధములు. తంత్రీ వాద్యములు, గాలిపోసి ఊదబడు సుషిరవాద్యములు, చర్మముతో 
కప్పబడి లయకనుగుణములగు ధ్వనుల నుత్పత్తి చేయునవియునగు తాళ వాద్యములు. 
ఈ మూడు విభాగములయందును తిరిగి స్వరూప స్వభావ ధ్వని విశేషములలో మార్పులు 
చూపగల అనేక వాద్యము లుత్పత్తియగుచున్నవి. ఇందు నేడు మనముపయోగించు 
కొనుచున్న కొన్ని వాద్యములను గురించి చెప్పుకొందము. 


సంగీతమునకు, నాట్యమునకు ఎవ్విధముగను సంబంధములేని కావ్యము, 
అందును వీరశైవ పాల్కురికి సోమనాథుడు యాధాలాపముగ చెప్పిన కొలదిపాటి 
సంగీత విషయములను పరిశీలించినచో ఆ నాడు సంగీతమున కెట్టి ప్రాధాన్యతగలదో, 
నిత్యజీవితమునకు ఎంత సన్నిహితత్వము గలదోనను విషయమేగాక- సంగీతా 
భ్యాసమునకు నాగరకులు, జానపదులు అను బేధముకూడ అంతగా యుండినట్లు 
కనిపించదు. భక్తితో గానముచేయుట, అట్టి గానమును నేర్చుట అనునవి ఆ నాడు 
ఉత్తమ జీవన విధానమునకు ఒక ఆవశ్యకమగు విషయమై యుండి యుండునని 
తోచుచున్నది. పాల్కురికి సోమనాథుడు పండైడవ శతాబ్దము వాడని చరిత్రకారులూ 
హించుచున్నారు. ఏమైనను తమకు అతి పరిచయములైనవి. అప్పటికే దేశమునందు 
ప్రచారములో నుండి సంప్రదాయములని ఆమోదింపబడిన విషయములనే కదా 
కవులు స్వీకరించి తమ తమ [గ్రంథముల యందుదహరించు కొందురు! కనుక, 
పాల్కురికి చెప్పిన విషయములు అతని కాలమునకు ముందు ఒకటి లేక రెండు 
వందలయేండ్ల నుండియు వాడుకయందుడి యుండవలెననుటకు సందేహములేదు. 
పాల్కురికి తన కావ్యము నందుహరించిన వీణలయందు కొన్ని మాత్రమే ఇప్పుడు 
మనకు వాడుకయందు కనబడుచున్నవి. సోమన చెప్పిన వీణల పేర్లను పరిశీలించినచో 
కొంతవరకు కొన్నిటి స్వరూపముల నూహించుకొనవచ్చునని తోచుచున్నది. 


ం. బ్రహ్మవీణ - 


ఈ వీణను గురించి నారదుని సంగీ మకరందమునందును, అహోబలుని 
సంగీత పారిజాతమునందును, పదునాల్గవ శతాబ్దపు ప్రాంతపు వాడయిన హరిపాలదేవుని 
సంగీత సుధాకరమందును, విద్యారణ్యుల వారిదని యనుకొనబడుచున్న సంగీతసార 


28 


సంగ్రహమునందును ఉదహరించియున్నారు. కాని ఈ నలుగురు గ్రంధకర్తలను యా 
వీణా స్వరూపమును వేరు వేరు విధములుగా చెప్పియుండుటవలన విషయము కొంత 
గజిబిజి యయినను, హరిపాలదేవులు మాత్రము ఈ వీణయందు ఇరువది నాలుగు 
గృహములున్నవని చెప్పుటచే, సారికలను వీణయందమర్చుట యనునది పదునాల్గవ 
శతాబ్దమునందే ప్రారంభమై యుండుననియు, అంతకు కొంచెము పూర్వమే ఈ 
విషయమునందు పరిశోధనలు జరుగుచున్న వేమోనని అనుకొనవలసి యున్నది. 2. 
సారంగవీణ : ఇది బహుశః నేటి సారంగీ అయియుండవచ్చును 3. కూర్మవీణః 
కచ్చపి అని పిలువబడుచున్న వీణ ఇదియేనేమో! కొంతవరకు వాయులీనమును 
పోలియుండును. గుర్రపు వెంట్రుకలతో కట్టబడిన సాధనముతో దీనిని వాయించెడివారట. 
ఫిలిప్పైన్స్‌ దీవులలో కుద్యాపి అను పేరుతో నున్నదట. 4.ఆకాశవీణ : స్వరమండలి 
వంటి నాద విశేషముగలది. 5. పినాకపాణి : ఇది యిప్పటి దిలురుబావంటిదేయగు 
ప్రాచీన వాద్యము కావచ్చును. గుర్రపు వెంట్రుకలు కట్టబడిన విల్లు వంటి సాధనముతో 
రజనుజ వెంట్రకలకు రాయుదురట. 6. బాణవీణ : బాణశబ్దమువలన నిది ప్రాచీన 
వాద్యమగు యాళ్‌వంటిదేమోనని అనుకొనవచ్చును లేదా బాణము వంటి అర్ధ 
చంద్రాకారము వంపు గల రూపముండి, తంత్రుల నిడివిని క్రమముగా తగ్గించుకొనుటకు 
అవకాశముండి, ఇప్పటి స్వరమండలి వంటి నాదవిశేషమును ఉత్పత్తి చేయు వాద్యమయి 
యుండవచ్చును. 7. స్వయంభువీణ ; స్థిరవీణయని రత్నాకరకారులు చెప్పిన వీణ 
ఇదియే అయివుండవచ్చును. 8. భుజంగవీణ : పడగవిప్పిన పాముతలవలె చెక్కబడి 
యుండునాగవీణ ఇదియే కావచ్చును. కీ॥శే॥ 1117 లో విష్ణువర్ధనుడు బేలూరులో 
నిర్మించిన చెన్నకేశవుని ఆలయమునగల శిల్చముల యందిట్టిది చెక్కబడియున్నది. 9. 
కిన్నెరవీణః లోహము లేక దంతముతో చెక్కబడిన సారికలుండి, గాలిపటమువంటి 
ఆకారముగల చివరిభాగము గలిగి, మధ్యతుంబ పెద్దదిగా మూడుతుంబలుంది యుందునది 
అని చెప్పి యున్నారు. హరిపాలుడు, ఈ వీణకు నాలుగు ముఖ్యతంత్రులు, మూడు 
ప్రక్కతంత్రులు ఉండి జరుపుకొనుటకు అనువైన సారికెలు పదునాలుగునుండి 
పదునెనిమిదివరకు ఉండునని చెప్పియున్నారు. ఇదియే యిప్పుడు మనము చూచుచున్న 
సితార్‌ కావచ్చును కిన్నరియందు బృహత్‌, మధ్య, లఘురూపములు కలిగినవి 


29 


యుండుననియు హరిపాలదేవుడు చెప్పియున్నారు. రత్నాకర కారులను కిన్నరిని గూర్చి 
చెప్పియున్నారు. 10. త్రిసరి వీణ: బహుశః మూడుతంద్రులు గల వీణ కావచ్చును. 
శార్జదేవులు చెప్పిన వీణయును నిదియే కావచ్చును. 11. సరధిగణ నాధవీణ : ఇది 
సరోద్‌ కావచ్చునేమో. 12. సకినేవీణ :ఏకతార అను వాద్యము కావచ్చును. శార్జదేవులు 
చెప్పిన ఏకతంత్రి వీణయును కావచ్చును. 13. విచిత్రకవీణ: ఇది ఈ నాడు మనము 
చూచుచున్న విచిత్రవీణయేనేమో! 14. నటవీణ: ఇది మహానటకవీణయను పేరుగల 
గోటు వాద్యమయినను కావచ్చును. 15.స్వరమండలము: ఇది ఇప్పుడు మనము 
చూచుచున్న స్వరమందలి, సంతూర్‌, హార్చ్‌ అనువాద్యముల వంటిదేయై యుండునేమో! 
16. విపంచి: దీనిని భరతుడు నాట్యశాస్తమున తొమ్మిది తంత్రులు కలదిగా చెప్పి, ఒక 
కజ్జముక్కను తీగెలపై జార్చుచు స్వరములను పలికింతురనియు చెప్పియున్నారు. 17. 
కోలాష్టివీణ: ఇది స్వరములన్నిటికిని వేరు వేరు తంత్రులు కలిగి కోలాటపు కర్రలవంటి 
వానితో వాయించబడు వాద్యమయినను కావచ్చును. 18. ఘోషవతి: శ్రీహర్చుని స్వప్న 
వాసవ దత్తయను సంస్కృత నాటకమునందు అడవి ఏనుగులను వశపరచుకొనుటకు 
ఉదయనుడు ఈ వీణ వాయించినట్లు చెప్పబడినది. 19. జౌదుంబరివీణ: మేడిపండు 
వంటి ఆకారముకలదియో, లేక మేడి మ్రానితో చేసినదియో కావచ్చును. 20. తంత్రి 
సాగరవీణ: ఇది నూట ఎనిమిది తంత్రులగల మహతియను నారదుని వీణ వంటిదేమో! 
ఇదియే కాత్యాయన మునిచెప్పిన నూరుతీ గెలుగల కాత్యాయని వీణ కావచ్చును. 21. 
దిపిరివీణ: ఇట్టి పేరుగల ఒక వీణను గురించి తాళ్ళపాక వారి రచన యందు కలదు. 
22. కైలాసవీణ: 23. రావణ వీణ, 24. గౌరివీణ, 25. గాంధర్వవీణ, 26. కాశ్యప 
వీణ, 27. భోజవీణ, 28. సరస్వతీ వీణ, 29. మొల్ల వీణ, 80. మనోరధ వీణ, 31. 
కౌమార వీణ, 32. యణివీణ, 38. రావణ హస్తంబు వీణ, 34. వళివీణ, 85. 
సాగరిక, 86. గుంభిక, 37. సరవీణ, 388. సరవాదివీణ, 39. మల్లరివీణ, 40. 


అంబుజ వీణ. 


ఇవిగాక శార్థదేవులు తన రత్నాకరమునందు 1. నకులము వేదమంత్ర 
పఠనమునకు ప్రక్క వాద్యముగా నుపయోగించెడి వారట. 2. నిశ్శంకవీణ, 3. ఆలాపిని; 
ఆలాపనకు ఉపయోగించెడి వీణ,4. పినాకిని, 5. మత్త కోకిల - ఇరువదియొక్క 


30 


తంత్రులు గలది, మంద్ర మధ్యమ తారస్థాయిలో శృతి చేయుదురట. 6. కంద వీణ. 
7. పల్లకి - యాళ్‌ వంటి ప్రాచీన వాద్యము వంటిదేమో! 8. కళావతి ఇదియే 
కళావతియను తుంబురుని వీణయని చెప్పుదురు. ఇప్పుడు వాడుకలోగల శృతి వాద్యము 
తంబుర. దేశమునందంతటను వాడుకలోగలదు. ఇవన్నియు శార్జదేవులు తమ సంగీత 
రత్నాకరమునందు చెప్పియున్నారు. ఇవి బహుశః పాల్కురికి వారి కాలమునకు వాడుక 
యందుండెడివో లేక వేరు నామములతో పిలువబడు చుందెడివో లేక అప్పటికే 
అంతరించిపోయిన ప్రాచీన వీణా స్వరూపములో తెలుసుకొనవలసి యున్నది. 
సంగీతసారసంగ్రహము నందు చెప్పబడిన బ్రహ్మవీణ, విష్ణు వీణ అనునవి మేళములను 
గుణించుకొనుటకు మాత్రముపయోగపడునని తోచుచున్నది. రుద్రవీణయని ఈ గ్రంథ 
కర్త చెప్పిన మూడవ వీణాస్వరూపము ఇప్పుడున్న వీణవలెననే యున్నది. ఈ గ్రంథకర్త 
విద్యారణ్యువేయైనచో కొంత పరిశోధన జరిపినగాని, తరువాతి వారగు పెద్దనామాత్యులు 
మనుచరిత్రయందు పేర్కొనిననాట, దేశాక్షి రాగములను వేరు వేరుగా శృతులు 
చేసుకొనవలసివచ్చిడి వీణకు, రామామాత్య, సోమనాథుల వీణకుగల, సమయ సందర్భాది 
విషయములు విపులముగా విమర్శనాత్మకముగా నిర్ణయించుటకు వలనుకాదు. వేదకాలము 
నుండియు వీణా ప్రశంస కనబడుచునేయున్నది. అప్పటి వీణా స్వరూపమెట్లుండెడిదో, 
ఊహించుట తప్ప స్పష్టముగా అతి ప్రాచీనమైన వీణ రూపమును చెప్పుటయు కష్టము. 
యాజ్ఞవల్యబుషి వీణా వాదన తత్వజ్ఞః శృతి జాతి విశారద: తాళజ్ఞ శ్చాప్రయాసేన 
మోక్ష మార్గం సగచ్చతిః అని చెప్పినది గమనించినచో శృతి, జాతులనగా ఒకప్పుడు 
జాతులని పిలువబడుచుండెడి రాగములను స్వరముల యంతరములయందు వినబడు 
శృతులను సహితము తెలుసుకొని, లయబద్ధమగు సంగీతమును వీణయందు పలికించెడు 
వీలుండెడిదని తోచుచున్నది. ఈ శృతులు, జాతులు అనునవి నేడు మనము చూచుచున్న 
వీణయందుగల సారికలవంటి వానిపై పలికించుచుండిరా, లేక వేరొక మార్గమున 
నిట్టి ధ్వని విశేషములను పలికించుచుండిరా యనునది పరిశోధించవలసిన విషయము. 


ఎనిమిదవ శతాబ్దపు నాటివని పరిశోధనలు చెప్పుచున్న ఎల్లోరా గుహల 
యందుగల చిత్రములలో, రెండు తుంబల పైదండి నుంచి రూపొందించిన వీణా 
స్వరూపమును. సారికలు లేని మేందోలిన్‌ వంటి దగు వీణా స్వరూపమును, పదియవ 


వ 


శతాబ్ద్బమునాటికిని చెప్పబడుచున్న తిరుమకుడలు. (మైసూర్‌) యందును, అజంతా 
గుహలలో (ఉదయగిరి) గల చిత్రములలోను కనబడుచున్నవి. కొలది మాత్రపు సారికలు 
గల వీణా రూపములు బేలూరు శిల్చములయందు కనబడుచున్నవి. 


నారదులు, అహోబలులు, విద్యారణ్యులు, హరిపాల దేవులు తమ తమ 
గ్రంథములయం దుదహరించిన వీణలను గమనించినచో హరిపాల దేవుని నాటకి, 
వీణ యందు సారికల నుంచుటకు కొన్ని ప్రయత్నములు జరిగినవో లేక 
జరుగుచున్నవోనని తోచుచున్నది. ఈతని తరువాత వారయిన రామామాత్యులు, 
సోమనాథుడు, గోవిందదీక్షితులు వీణకు సారికెల నమరించి స్థిరమగు స్వరన్థానములను 
ఒకే తంత్రియందు పలికించు టయందు గల సౌలభ్యమును గుర్తించి, తమ తమ 
పరిశోధనలను రూపొందించిరి. వాటి ఫలితమే సుమారు రెండు మూడు వందల 
ఏండ్లకు పూర్వము నుండియుగల వీణ, ఈనాడు ఇరువది నాలుగు సారికలతో 
స్థిరమగు, నాద సౌందర్యమును ప్రసాదించుచు రూపొందినది. 


రామామాత్యులు చెప్పిన ఏక రాగ మేళవీణ కర్నాటక సంగీతము నుండి 
దూరమునకు జరిగి, సప్త తంత్రిణీ వీణయై, కాల క్రమమున సాత్‌ తార్‌గను, 
సితార్‌గను మార్చు చెంది యుండవచ్చును. ఇప్పుడున్న సితార్‌నందు సారికలు, 
రాగానుగణముగా జరుపుకొనుటకు వీలుగా దండిపై కట్టియుంచుట గమనింపదగును. 
ఇట్టి వీణను కిన్నెరయందలి యొక రూపమని హరిపాలదేవులు చెప్పి ఇందు 
పదునాలుగు, పదునారు, పదునెనిమిది సారికలు వారి వారి ఇష్టానుసారముగ 
కట్టుకొనుట పరిపాటి యని యున్నారు. ఇప్పటికిని ఇట్లే జరుగుచున్నది. 


వీణకు యీ నాటి స్వరూపము వచ్చుటకు మరియొక కారణము తోచుచున్నది. 
ప్రాచీనులు చెప్పిన వీణఐలయందు తంత్రులు హెచ్చుగా నుండుననియు లేదా తక్కువ 
తంత్రులుండుననియునై శృతిపక్వతను సాధించుట కష్టతరముగా నుండుటయు గాత్ర 
సంగీతమును తిరిగి అట్లే పలికించుటకు కావలసిన అవకాశము లేనివియె యుండును. 
పదిహేడవ శతాబ్దము నుండి కర్నాటక సంగీతమునందు వాద్య సంగీతమనునది 
ప్రత్యేకముగా నుండక, గీతవర్ణ ప్రబంధాదులు వీణయందు కూడ పాడుచున్నట్లే 
వాయించు పద్ధతి ప్రారంభమగుటయు అంతకు కొలది కాలమునకు పూర్వమునుండియు 


3౩2 


వాడుకలోనున్న మహానాటక వీణయందు ధారావాహికమగు ధ్వనియున్నను పొడవగు 
దండిపై తంత్రియందు స్వరస్థానములు నిర్జ్దుష్టముగా సాధించుట కష్టసాధ్యమగుటయు 
మొదలైన కారణములవలన స్థాయినందు పంద్రెండు స్వరస్థానముల చొప్పున రెండు 
న్థాయిలకకు సారికిలను కదలకుండునట్లు దండియందు బిగించి మంద్ర షడ్డమము, 
మంద్ర పంచమము, అనుమంధద్ర షడ్డమము, అనుమంద్ర పంచమములను నాలుగు 
తంత్రులపై మూడున్నర స్థాయిలను పలికించుకొనుటకు వీలుకలుగునట్లుగా వీణను 
రూపొందించుకొనవలసిన ఆవశ్యకత ఏర్పడి యుండవచ్చును. ఇట్టి సర్వాంగ 
సుందరమగు వీణరూపొందిన తదుపరి తక్కిన వీణా స్వరూపము లన్నియు క్రమముగా 
మరుగున పడిపోయినవనియు భావించుకొనవలసి వచ్చుచున్నది. 


ప్రాచీనులు చెప్పిన వీణా స్వరూపములో కొన్ని ఉత్తర భారతమునందిప్పటికిని 
నిలచియున్నవి. విచిత్రవీణ, సరస్వతీవీణ, ఏనుగు ముఖమువంటి ఆకారముగల 
సరోద్‌, సితార్‌ మొదలగు వాద్యములయందు ప్రత్యేకమగు వాద్యానుగుణములైన 
సంగీత విషయములను తక్క వేరు విధములగు పోకడలను పలికించుటకు సౌలభ్యము 
తక్కువగనే యున్నది. అందువలననే ఈ వాద్యములయందు రాగాలాపన తప్ప 
తక్కినవన్నియు గాత్ర సంగీతమునకు సంబంధము లేనివిగనే యుండును. గడచిన 
రందు మూడు శతాబ్దముల నుండియు కర్నాటక సంగీతమునందు, గాయకులు గానము 
చేయ విషయములను యధాతధముగ ఏ వాద్యములయందు పలికించుటకు 
అవకాశములున్నవో, అట్టి వాద్యములు మాత్రము ఇచట నిలచియున్నది. ముఖ్యముగా 
అలాపన, తానము, కృతి, నెరవు, కల్పన స్వరము అను ఐదు అంగములు 
ప్రధానములైనవిగా కర్నాటక సంగీతమున నిలిచి పోయినవి. ఇందు కృతి, కీర్తన 
అనునవి మహానుభావులైన వాగ్గేయ కారుల స్వర సాహిత్యములు గలవియై పాడినను, 
వాద్యముల యందు వాయించినను ఒకే విధమగు రూపుకలిగి యుండవలసియుందును. 
ఇట్లుంచుటవలననే సుమారు నాలుగు వందల సంవత్సరముల క్రిందటివియగు 
అపురూపములగు సంగీత రచనలు ధాతుమాతు స్వరూపములు కొంతవరకైనను 
నిలచియున్నవి. ఇది యిట్లు జరుగుటకు, వీణకు ఈనాటి స్వరూపమును ప్రసాదించిన 
మహానుభావులే కారణమని చెప్పుకొనిన అతిశయోక్తి కాదు. 


౩33 


రామామాత్యులు స్వరమేళ కళానిథియను ఉద్ధంధములో నుదహరించిన 
రెండవ వీణ అచ్యుతరాజేంద్ర మేళ వీణయను స్వరరాగ మేళవీణయందు సారికలను 
చలనము లేకుండునట్లు నిలుపుటను చెప్పియున్నారు. వీరికి సమకాలికులైన సోమేశ్వర 
పండితులు తమ రాగ విబోధమునందు స్పష్టముగా సారిక లమర్చిన వీణను 
రూపొందించి చెప్పియున్నారు. వీరిరువును తెనుగువారే. 


వీరికి తరువాతి వారైన వెంకటమఖి తన చతుర్దండి ప్రకాశికయను సంగీత 
(్రంథమునందు ఇప్పటి వీణకు పూర్తి మెరుగులు దిద్దియున్నారు. వీణయందు స్వరముల 
మధ్యగల యంతరములను, వాని యందలి శృతులను ధారావాహికముగ పలికించుటను, 
పంద్రెండు ముఖ్యములుగు స్వరన్థానములను నిశ్చయముగా నిలిపి యుంచుటకును 
అవకాశ మేర్చడినందువలన గమక వరికాదులతో రాగములను స్వరూప స్వభావములు 
చెడదకుండునట్లుగా పలికించుకొనుటకును కష్టసాధ్యములైన ఏకశ్చ్ళతి, ద్విశృతి, త్రిశృతి, 
చతు(శ్రుత్యాదులు గల స్వరములను సారికలపై ఈడ్చిపట్టుటకు వీలుండుటవలనను, 
గాత్రానుకూలమగు త్రిన్సాయిలయందు సంచరించుటకును అవకాశముండుట వలనను 
కర్నాటక సంగీత స్వరూపము నిశ్చయములగు కొన్ని నిర్ణీత పద్ధతులపై వికసించుచు 
సాగుచున్నది. దీనికి ఉదాహరణమేమనగా బరువులు, ఒదుగులు, స్వరములయందుగల 
హెచ్చు తగ్గులు చెడకుండునట్లు ఒక రాగమునందలి రచనలు గురు శిష్య పరంపరయందు 
వూడు నాలుగు వందల నం౦ంవత్సరముల నుండి ఒకే విదముగా 
ప్రచారమునందుండుంటయే. అనగా శంకరాభరణమునందలి క్షేత్రజ్ఞులవారి పదము, 
రామదాసుల వారి కీర్తన, నారాయణతీర్భులవారి తరంగము, ముత్తుస్వామి దీక్షితులవారి 
కృతి, త్యాగరాజస్వామివారి రచన, ఎట్టి గమక స్వర సంచార విధానములు గలిగి రాగ 
స్వరూప బోధనములుగా పాడబడుచున్నవో, అట్లే ఇప్పటి రచయితల రచనలయందును 
విద్వాంసుల విద్యా ప్రదర్శనములయందును మనకు వినబడుచున్నవి. ఇట్టి విచిత్రమగు 
పరంపరాను గత సంగీత రూపము ప్రపంచ సంగీత చరిత్రయందే కానవచ్చుట అరుదు. 


ఇచ్చట రామామాత్యులకు పూర్వముండిన వీణల స్వరూపములను కొంచెము 
గమనింతము. శృతి, స్వర నిర్ణయమునకు వీణలను ఉదహరించుచు తమ 
గ్రంథధములయందు పేర్ళొనిన [గ్రంథకర్తలందరును వారు చెప్పుకొన్న వీణలకు తంత్రులను 


పశ 


మాత్రమే చెప్పుచుండుట గమనార్హము. ఇన్నవ తంత్రియందు ఈ స్వరము లేక ఈ 
శృతి పుట్టుచున్నదని వారు చెప్పుచుండుటవలనను మనకు తెలియవచ్చుచున్న 
విషయమేమనగా వీణలయందు సారికల నమర్చు విధానము ప్రారంభమై సుమారు 
నాలుగైదువందల సంవత్సరములు మాత్రమేయై యుండునని తోచుచున్నది. అంతకు 
పూర్వముండిన లక్షణకారులందరును శృతుల విభాగములయందే ఒకరినొకరు 
ఖండించుకొనుచు వారు చెప్పినది సరి, వీరు చెప్పినది సరికాదు అన్న తర్మ వితర్మములతో 
(గ్రంథములను నింపుకొనుచు వచ్చిరేగాని, పండ్రెండు సారికలపై పదునారు లేక 
ఇరువది రెండు శృతులను పలికించుటలో సౌలభ్యమును గుర్తించిన వారు కారు. 


శుద్ధ, వికృత స్వర నిర్ణ నిర్ణయవిధానమున గూడ వాదోపవాదములున్నవి. 
ఇవి యన్నియు తప్పించుకొని క్షేత్రజ్ఞుల వారికి కొంచెము వెనుకముందుగల సంగీత 
రచయితలు రాగ స్వరూపములను వ్యక్తపరచుచు చెప్పిన రచనలు ఎట్లో దేశమునందు 
కొలదిమంది విద్వాంసులకైనను పాఠమున మిగిలి యుండుటవలన మనకు యీనాడు 
పరిష్ఫతములై ప్రచారమునందున్న కొలది రాగములైనను ప్రాచీనములని 
చెప్పుకొనుటకు మిగిలి యున్నవి. వీనియందలి స్వరములలో ఏవి వికృతములు, 
ఏవి శుద్ధములు అను విమర్శ వదలుచున్నాను. ఏలననగా శంకరాభరణ రాగమునందు 
పలికెడు స్పరములకు పేర్తేవైనను రాగస్వరూపమును తెలియజేయునవి అవియే స్వరములై 
యుండవలెనుకదా! శ్రవ్యప్రధానమైన సంగీత విద్యకు ప్రమాణము శ్రణేంద్రియము. 
గనుక నిసరిగమ-మగమపపదనిస అనునప్పుడు పలికెడు స్వరములు గమక దరికాదుల 
సరియగు సంప్రదాయమును తెలిసిన వారివలననేగదా తెలిసికొనవలసి యుండును. 
ఆయా స్వరములకు ఉండవలసిన బరువులు గమకములు ఉండినవే, దానిని వినుటకు 
అలవాటు పడినవారికి 'ఆది శంకరాభరణము" అని తెలియును. ఇట్టి నిశ్చిత రూపములు 
కలిగించుటకును, ప్రచారము నందుంచుటకును తోడ్పడిన వాద్యములలో కర్నాటక 
సంగీత ప్రపంచమునందు ఈనాడు నిలచియున్న వీణయే కారణము. 


ఇత్తడి, కంచు మొదలగు లోహములతో మెట్లు తయారు చేయుట, 
లోహపుతంత్రులను వీణలకు వేయుట, ఇవి నాద సౌందర్యమును వృద్ధిచేయుటకు 
ఎంతగానో తోద్బడినవి. ఒకప్పుడు దండి పైభాగమున గల కర్రపలకయందే సారికలు 


3క్‌ 


జరుగు చుండెడిది. ఇట్లు చేయబడిన వీణ సుమారు నలభై ఏభై సంవత్సరముల వరకు 
విజయనగరము వారి కోటయందుండెడిదని చెప్పుకొందురు. దంతము, కొమ్ము వంటి 
వానితో సారికలను చేసి వానికి రెండు కొనలయందును రంధ్రములుంచి వానియందు 
బలమగు సూత్రము వంటి వానితో సారికలను చేసి వానికి రెండు కొనలయందును 
రంధ్రములుంచి వానియందు బలమగు సూత్రము వంటిదానితో దండి క్రింద భాగమున 
కట్టియుంచుట జరిగెడిది. లోహపు తంత్రుల నుపయోగించుట ప్రారంభమైన 
నాటినుండియు కర్ర, కొమ్ము, దంతము మొదలగు వానితో చేయబడిన సారికలు 
తరచుగ అరిగిపోవుచుండుటవలన ఇత్తడి, ఇనుము, కంచు వంటి లోహములతో మెట్లు 
చేసెడి పద్ధతి ప్రారంభమై యుండును. మెట్లను స్థిరముగ నిలుపుటకు చేసిన 
ప్రయత్నములయందును కొన్ని గమనించ దగు విషయములు కనబడుచున్నవి. మహా 
వైణికుని పేరుపొందిన వీణ వెంకటరమణ దాసుగారు వీణకు మెట్లను దండిపై భాగమున 
సీలలతో బిగించి యుంచెడివారట. అట్లు చేయుటవలన తంత్రి, సారిక, దండి యీ 
మూడింటి మధ్య బలమైన సంబంధమేర్పడి నాదము పెంపొంది యుండెడిదని పెద్దలు 
చెప్పుచుందురు. కాని యీ విధముగ సారికలను నిలుపుట యెంత అవశ్యకమో, 
అవుసరమగునప్పుడు వానిని అటు నిటు జరుపుకొనుటకవకాశము కూడ అంత ఆవశ్యకమే 
యగుచున్నది. ఏలనన తంత్రుల మందములో గలుగు భేదములు వలన, 
వాతావరణమునందలి మార్పులవలన శృతి హెచ్చుట, తగ్గుట జరిగి స్వరముల 
న్థానములయందు కొలది హెచ్చు తగ్గులు వచ్చుచుండుట వైణికులకు అనుభవమే కదా 
! ఒకసారి కర్రయందు చెక్కినవో లేక సీలలతో బిగించినవియో అయినచో సారికలు 
సద్దుకొనుటకు వీలుపడదుకదా ! అందువలన మైనమును, వస్త్రకాళితము చేసిన గుగ్గిలము, 
సాంబ్రాణి, బొగ్గుపొడి వీనిని కలిపి ఉడికించి చల్లార్చిన ముద్దతో దండి అంచున 
గోడలుగా నిర్మించుకొని మెట్లు న్థాపించుకొను విధానము రూపొంది యుండును. ఇట్లు 
నిర్మించుకొనిన మేళమునందు మార్పులు చేసికొనవలసినచో కొంచెము సేపు 
ఎండలోనుంచి మెట్లను సర్దుకొందురు. ఈ విధముగ వీణకు మేళము చేయుట బహు 
నైపుణ్యముతో కూడిన పని. 


36 


ఇప్పటి వీణయందు వచ్చిన కొన్ని మార్పులు : 

ఇప్పటి కాలానుగుణముగను సంగీతమునందు వచ్చుచున్న మార్పులకు 
అనుగుణముగను వీణయందు ముఖ్యముగా చెప్పుకొనదగిన పరిశోధనా 
ప్రయత్నములను కొన్నిటిని ఇచట నుదహరించు కొందము. వీణయందు ఒక 
మీటునకును, రెండవ మీటునకును మధ్య, ధ్వనిని వీలగునంత ఎక్కువ సమయము 
నిలుపుట యీ నాటి సంగీతమునందు అవసరమగుచున్నది. దీనిని సాధించుటకు 
సితార్‌ అను వాద్యమునందువలె అనుకంపన తంత్రులు వీణయందుకూడ 
అమర్చుకొనుట యవలసరమగుచున్నది. ఇట్లు చేయుటవలన సారికయందు స్వరము 
పలికించి, ఈ స్వరమునుండి వేరొక స్వరమునకు వ్రేళ్ళను జార్చుకొనినను, వెనుకటి 
స్వరము కొలది కాలము పలుకుచు అనుసరించి వచ్చుచుండును. ఇది ధ్వని వర్ధక 
యంత్రము నందు మనోజ్ఞముగా వినబడుచున్నది. తాన హస్తమును వర్తులముగా 
ఎత్తి మీటవలసి వచ్చుచుండుటయు అందువలన కొంత నాదపుష్టి కొరవడుటయు, 
కాలప్రమాణమున మార్చు వచ్చుచుండుటయు జరుగుటవలన ప్రక్క తంత్రులు లేక 
తాళతంత్రులు అను వాని యందు మూడింటిని అధికముగా చేర్చుకొని ఆ ఆరు 
తంత్రులను తాళ తంత్రులుగా నమర్చుకొనుటయు అవశ్యకమైనది. ఇట్లు చేర్చుకొనిన 
ఆరు తంత్రులను అనుమంధద్ర, మంద్ర, మధ్య, తార స్థాయిల యందలి షడ్డ పంచమ 
స్వరములకు శృతి కూర్చుటవలన తంత్రులన్నిటిని చేర్చి మీటినప్పుడు కలిగెడి నాద 
విశేషముత్పన్న మగుచున్నది. ఇట్లు ప్రక్క తంత్రులను శృతి కూర్చుటకు మారుగా 
కొన్ని రాగముల యందలి స్వరములను వీనియందు శృతి గూర్చి కొందరు విద్వాంసులు 
వాయించుచున్నారు. 


మేళమును స్థిరపరచిన పిమ్మట వీణయందు ప,స,ప,స అను విధముగా శృతి 
గూర్చులుయు పరిపాటియై యుండవచ్చును. సృప,స,ప అను శృతులయందు వీణను 
మేళవించి ఐదవ సారికయందు శుద్ధ మధ్యమము అనుకొనవలసిన స్థానమునందు 
మధ్యషద్డమమును నిశ్చయించుకొని వాయించుటవలన మంద్ర, అనుమంద్ర న్థాయిలును, 
మధ్యస్థాయికి తదుపరి తార న్థాయాయందు పంచమము వరకును వుండి మూడున్నర 
స్థాయిలు పలుకుటకు వీణయందు సౌలభ్యము కలుగుచున్నది. ఇట్లు శృతి గూర్చుకొనట 


౩7 


వలన భారతీయ సంగీతమునందు ప్రధానములగు రెండు పద్ధతులయందును గల 
ప్రత్యేకతలను ప్రదర్శించుట కనుగుణముగా వీణ అమరుచున్నది. దక్షిణదేశమునందు 
ప్రచులితముగ నున్న సరస్వతీ వీణయందు కర్నాటక సంగీతమును మాత్రమే వాయించుట 
కొలది కాలము వరకు జరుగుచుండినను, వాద్యమునందలి వైశిష్ట్రము, నాదపుష్టిని, 
పురస్కరించుకొని ఈ వాద్యమునందలి ఏ సంగీతపు బాణీల నైనను పలికించ 
గలఅవకాశము కలిగించుటయే పైనుదహరించిన మర్చులనుచేయుటకు కారణము. 
సంప్రదాయములను పాటించుచు నూతన ప్రయోగములను చేయుటయందు ఆంధ్రులు 
అ(గ్రతాంబూలమును అందుకొనుచునే యున్నారు. 


వీణ - నిర్మాణ విశేషములు 


సంపంగి, పనస, టేకు, పాలకర్ర మొదలగునవి సాధారణముగా వీణలను 
చేయుటకు ఉపయోగించుట ప్రాచీన కాలమునుండియు జరుగుచున్నది. వీణలను 
తయారుచేయుటయందు ఆంధ్రులు సిద్ధహస్తులు. బొబ్బిలి, పిఠాపురము, నూజివీడు, 
బందరు మొదలగు ప్రాంతములయందు ఇప్పటికినీ వంశపార్యంపర్యముగా వీణలు 
నిర్మించెడి పనివారి కుటుంబములు ఎన్నియోకలవు. వీణయందు కుండ, దండి, 
సింహము అనుమూడు భాగములుండును. వీటిని విడివిడిగా తయారుచేసి ఒకదాని 
కొకటి అతికింతురు, ఇట్లుకాక వీణనంతటిని ఒకే మ్రానియందు మలచి ఏకాండ 
వీణలను నిర్మించెడి వాడుక కూడ కలదు. ఎడమవైపున నుంచబడెడి సారకాయ 
తుంబలను కూడ ప్రత్యేక శ్రద్ధతో పండించి, రూపొందించుటయు ఆంధ్రులకే అలవాటు 
ఏలయన తమిళ, కన్నడ, మళయాళ దేశీయులు రేకు తుంబలను గాని, కాగితపుగుజ్జు 
తుంబలను గాని ఉపయోగింతురు. ఆంధ్ర దేశమునందివి కానరావు. 


వీణా నిర్మాణమునకు పొడవు, ఎత్తు, కుండ మధ్య కొలత మున్నగునవి 
శాస్త్రీయ పద్ధతులపై నిర్ణయింపబడి, ఈ కొలతలు గల వీణను ఈ శృతియందుంచు 
కొనవలెను అను శాస్త్ర నిర్ణయమైనను, పరిశోధింపబడలేదు. కాని వీణలను చేయు 
పనివారు వారి పూర్వీకుల వరవడి ననుసరించుచునే వీణలను నిర్మించుచున్నారు. 
ఇప్పుడు ఆధునిక యంత్ర పరికరములతో నిర్భష్టమగు పరిశోధనలు జరిపి ప్రాచీన 
వాద్యమగు దీనియందెంతయో క్రొత్తదనము తెచ్చుట కవకాశము లెన్నియో గలవు. 


౩38 


ఏలననగా శాప్రీయ దృక్సధముగల అన్యదేశీయులు ఈ వాద్యము నుపయోగించుటయందు 
కుతూహలము కనబరుచుచుండుట అందరకు తెలిసిన విషయమే. 


వీణకు మేళము చేయునప్పుడు సారికలను షడ్డ పంచము భావములతో 
సమర్చుకొనినచో శృతి శుద్ధమగు నాద సౌందర్యము కలుగును. ఈ పద్ధతి నిచ్చట 
కొంత వివరించెదము. షడ్డమమునకు పంచమము, పంచమమునకు పంచమము, 
ఇదియే చతుడ్రుతి రిషభము. దీనికి పంచమము చతుశ్రుతి ధెవతము. షడ్డమమునందలి 
అంతర్ధ్వని యగు గాంధారము స్థాపించి, దానికి పంచమముగా కాకలి నిషాదమును, 
దానికి పంచమముగా ప్రతిమధ్యమము, దానికి పంచమముగా శుద్ధ రిషభమును, 
దానికి పంచమముగా శుద్ధి ధెవతమును అమర్చుకొనవలెను ఇట్లు చేయుటలో 
చతు(శ్రుతి ధెవతమునకును, అంతర గాంధారమునకును పొత్తు కుదరదు. చతుథశ్రు 
తి ధెవతము ఒక శృతి హెచ్చుగా పలుకుచుండును. పంచమమునకు పంచమమయిన 
చతుత్రుతి రిషభమునకు పంచమ మగుటవలనను, షద్డమమున అంతర్లీనముగా వినవచ్చు 
అంతరగాంధారము హెచ్చించినచో శృతి శుద్ధత యేర్చడకపోవుటవలనను ఇట్లుండును. 
అందువలన రిషభ ధైవతములను ఈ విధముగాను, తక్కిన అన్ని స్వరములను అంతర 
గాంధారము ననుసరించియు నిర్ణయించుకొనవలసి యుండును. అట్లు చేయనిచో 
అన్ని స్వరములయందును ఒక శృతి హెచ్చు పలుకును, శుద్ధ్రమధ్యమము మాత్రము 
షడ్డమధ్యమ భావముతోనే అమర్చుకొని దానికి మధ్యమముగా కైళికి నిషాదము దానికి 
క్రింది షద్దమముగా సాధారణ గాంధారమును ఉంచి, దానికి శుద్ధధెవతము మధ్యమముగా 
కలిపి, తక్కిన స్వరములన్నిటితోను పొత్తు కుదిరి మేళము సుస్వరముగా నుండును. 
వీణలు సుమారు నలువది లేక నలువదియారు అంగుళములు పొడవుండి, ఒడియందు 
నిలువబెట్టుకొన వాయించుటకు వీలుగా ఒకప్పుడు తయారుచేయుచుండిరి కాని ఇప్పుడు 
పొడవునకు హద్దులు లేక వారి వారి అభిరుచి ననుసరించి చేయించుకొనుచు, కుడివైపు 
కుండయు, ఎడమవైపు తుంబయు వచ్చునట్లు పండుకొనబెట్టి ప్రీ పురుషులందరు ఒకే 
విధముగ వీణను వాయించుచున్నారు. ఆంధ్రదేశమునందు విద్వాంసులు మొన్న 
మొన్నటివరకు వీణను నిలువబెట్టియేవాయించుచుండెడి వారు. 


39 


సంగీత సాధన 


శారీరమున గానము నభ్యసించువారు వీణావాదనమున కూడ కొంత పరిశ్రమ 
చేసినగాని, సంగీత స్వరూపమును తెలుసుకొనుశక్తి చక్కగా సిద్ధించదనియు, వీణను 
ప్రక్క వాద్యముగా నుపయోగించుకొనుచు, గాత్ర సంగీతజ్ఞులు పాడవలెనవియు 
కొన్ని పద్ధతులు కొంత కాలము క్రిందటి వరకు నుందెడివని పెద్దలు చెప్పుచుందురు. 
ఇప్పుడు వీణను అభ్యసించు వారు కొంతవరకు గాత్ర సంగీతమును తెలుసుకున్న 
వారైనను, గాత్రమున పాడెడి వారికి ప్రక్క వాద్యముగా వాయించు సంప్రదాయము 
మాత్రము వాడుకలో లేదనియే చెప్పవచ్చును. ఇంతియే కాదు, గాత్రసంగీతజ్ఞుడు 
ఏదైన నొక వాద్యమునందు కొంతవరకైనను నిపుణత సంపాదించుకొను నలవాటును 
క్రమ క్రమముగా దూరమగుచున్నది. దీనికి కారణములేవైనను కావచ్చును. 
ముఖ్యముగా ఈనాటి జీవన విధానమునందలి త్వరిత గమన మొకటియని 
యనుకొనవచ్చును. వీణావాద్యమునందెందరో మహానుభావులు 200 సంవత్సరముల 
నుండి తెనుగుదేశము నందు పుట్టిన వారైనను దేశమునందంతటను పేరు ప్రఖ్యాతులు 
గడించి, కొన్ని విశిష్టములగు సంగీత పద్ధతులకు మార్గదర్శకులుగా సంగీత చరిత్ర 
యందు నిలిచి యున్నారు. వీరిలో కొందరు వంశపారంపర్యముగా వీణా వాదన 
ప్రక్రియల యందు పేరెన్నిక గలవారు. మరికొందరు తాము తమ శిష్య ప్రశిష్యుల 
మూలమున చెప్పుకొన దగిన కీర్తిని నిలబెట్టుకొన్నవారు. ఏమైనను ఆంధ్ర దేశమునందు 
వీణాగానము ఒక విళిష్ట విన్యాసముతో అవిచ్చిన్నముగ సుమారు రెండు, మూడు 
వందల నంవత్సరములనుండి ధైైనను సాగుచునే యున్నది. ఇందు 
వంశపారంపర్యముగా వచ్చుచున్న కుటుంబములలో గురురాయాచార్యులవారు, 
వాసావారు, ఈమని వారు, పొడుగువారు, శిష్టువారు ప్రసిద్ధులు. ఈ 
కుటుంబములయందు తరమున కొకరిద్దరైనను మవోవిద్వాంనులగు 
వైణికులుదృవించుచునే యున్నారు. 


ప్రసిద్ధ వైణికులు 
దక్షిణ భారతమునందలి పేరెన్నికగన్న వైణికులెందరో గలరు. వీణ స్వరూపమును 
తీర్చిదిద్ది గ్రంథములను వ్రాసిన వాగ్గేయకారులైన వారిని గురించి యుటుంచుదము. 


40 


త్యాగరాజ స్వామివారి శిష్యులు వీణ కుప్పయ్య, వీరికి ఇంటి పేరే వీణ యైనది. ఈ 
మహా విద్వాంసుల శిష్యపరంపరలు తెలుసుకొనవలసి యున్నది. వీణ కాళ హస్తయ్య, 
వారి కుమారులు పెరుమాళ్ళయ్య, వీణ నారాయణ సామయ్య, కొండయ్య. వీరు 
తంజావూరు ప్రభువులచే మన్ననలందిన ఆస్థాన విద్వాంసులు. సంగీత 
సంస్కృతాంధ్రములలో పండితులయిన వెంకటేశ్వరశాస్తుల వారు గొప్ప వైణికులని 
పేరు పొందినవారు. పచ్చి మిరియం. అది అప్పయ్య వైణిక విద్వాంసులు. ప్రసిద్ధమగు 
వీరి రచనలలో భైరవి రాగమున గల విరిబోణి వర్ణము నేటికిని వర్ణముల యందు 
మహారాజ్ఞియై యొప్పుచున్నది. వీరి కుమారులు వీణ కృష్ణయ్య, వీరి కుమారులు 
సుబ్బుకుట్టిఅయ్య, శిష్యులు పల్లవి గోపాలయ్య, పుత్రులు అది మూర్తి అయ్య, అప్పయ్య 
గారి వలెనే మహావిద్వాంసులైన వైణికులు. వీణ సాంబమూర్తిశాస్త్రి, త్యాగరాజ 
స్వామి వారికి సమకాలికులైన మహా వైణికులు. వీరు గోలకొండ నవాబును దర్శించినట్లు 
ఒక ఇతిహాసమున్నది. వీరి కుమారులు వీణకుప్పయ్య త్యాగరాజస్వామి వారికి ప్రియ 
శిష్యులు. వీరి కుమారులు తిరువత్తియూరు త్యాగయ్యగారు రచించిన వర్ణములు, కీర్తనలు 
ఇప్పటికిని వాడుకలోనున్నవి. మహావైణికులగు వీణ శేషన్నగారు జావళులు, తిల్లానలు 
చెప్పినవారు. విధ్యాధరి వీరిశిష్యులు రామాచారి - నగభూషనము, గురురాయాచార్యుల 
వారి వీణధనమ్మగారు వీణకామాక్షమ్మగారి శిష్యురాలు. ప్రత్యేకములగు గమక 
వరికాదులతో వీణ వాయించుట యందును, కష్టసాధ్యములైన క్షేత్రజ్జులు, సారంగపాణి 
మున్నగువారి పదములు పాడుట యందును అసమాన ప్రజ్ఞ గలవారు. టైగరు 
వరదాచార్యులవారి సోదరులు వీణ కృష్ణమాచార్యులవారు, తచ్చూరు సింగరాచార్యుల 
వారి శిష్యులు. అనంతపురం గోవింపెరుమాళ్‌ గారు, వారి శిష్యులు షట్కాల వైణిక 
ప్రవీణ తిరుక్కొండ్రం రామయ్య. 


సుమారు రెండువందల సంవత్సరములనుండి తెనుగు దేశము నందు ప్రసిద్ధి 
కెక్కిన వైణిక కుటుంబము లెన్నియో యుండెడివని చెప్పుకొన్నాముగదా ! దొరికనంత 
వరకు ఈ కుటుంబముల యందలి విద్వాంసులు, వారి శిషపరంపరలను గురించి 
ముచ్చటించుకొందము. గురురాయాచార్యులవారు వీణయందు షట్కాలములను 
వాయించగల మహావైణికులు, గీత, దరు, స్వరజతి, వర్జకీర్తనాదులను రచించి విజయనగర 


త్తే 


సంస్థానమునందాస్థాన విద్వాంసులై యుండెడి వారట. వీరి కుమారులు సీత్రారామప్ప, 
వారి కుమారులు చిన గురు రాయాచార్యుల వారి మనుమలు వీణ రమణయ్య దాసుగారు. 
వీరు దేశమునందలి పెక్కు సంస్థానముల యందతివైభవముగా గౌరవింపబడినవారు. 
సుమారు నలువది ఏండ్ల క్రిందటి వరకు నుండెడివారు. గురు రాయాచార్యులవారి 
శిష్యులే దూర్వాసుల సూర్యనారాయణ సోమయాజులుగారు, దూర్వాసుల దక్షిణామూర్తి 
శాస్తులగారలు. వీరిరువురును ఎన్నియో సంగీత రచనలను చేయటయేగాక ఎందరో 
శిష్యులకు విద్యాదానమును సైతము చేసినవారు. 


తరువాత చెప్పుకొనవలసిన వారు వాసావారి కుటుంబము వారు, వాసా 
పెదజగ్గన్న గారు మహావైణికులు, స్వరపల్లవులు, గీతములు, జక్కిణి దరువులు, 
వర్ణములువంటి సంగీత రచనలెన్నియో చేసినవారు. వీరి కుమారులు వాసా రామదాసు, 
దాసన్న్క వీరిరువురును త్యాగరాజస్వామికి సమకాలికులై వారికి తమ గానమును 
వినిపించి ప్రశంసలనంది అనేక సంన్థానముల యందు తమ పాండిత్య ప్రదర్శనమలు 
చేసేడివారట. ఇందు దాసన్న గారికి బొబ్బిలి కేశవయ్య అను నామాంతరము గలదనియు, 
ఘన సాంప్రదాయమునను, పల్లవి పాడుటయందును వీరు మహా ప్రతిభావంతులనియు, 
వీరికి “భూలోక చాప చుట్టి, అను బిరుదు గలదనియు, తంజావూరు ప్రభువుల 
ఆస్థానమునందు శ్యామశాస్తులవారితో జరిగిన విద్వద్గోష్టి యందు శరభనందనమను 
విచిత్రమగు తాళమునందు పల్లవిని పాడి మెప్పు పొందిరనియు, ఘనం కృష్ణయ్య 
మొదలగు విద్వాంసులు వీరివద్ద ఘన సంప్రదాయమును అభ్యసించిరనియు ప్రతీతి. 
దక్షిణాదిని ఈ బొబ్బిలి కేశవయ్యగారు చాత్తాద వైష్ణవులని చెప్పుకొందురు. ఈ 
విషయమును పరిశోధించవలసి యున్నది. వీరి వంశము లోనివారే వీణ వరదయ్య 
గారు. 


వాసా దాసన్న గారి కుమారులు చిన జగ్గన్న వీరు తాతగారి వలెనే వాగ్గేయ 
కారులు, వైణికులు, రెండవ కుమారులు పెద కామయ్య. వీరు విజయరామ గజపతిపై 
కొన్ని గీతములు, ఆనంద గజపతిపై కొన్ని పదములు రచించిరి. వీరి కుమారులు 
సర్వయ్య, అప్పయ్య, చిన కామయ్య, సాంబయ్య, కృష్ణమూర్తి. వీరిలో సర్వయ్యగారు 
అనర్శళముగా గీతములు గానము చేయుటయుందు (వని ద్భులట. 


42 


శిష్యవాత్సల్యమునందద్వితీయులును, సంస్కృతాంధ్ర భాషల యందు పండితులును, 
బహుకీర్తనాదులను రచించిన వారును, కర్నాటక సంగీతమును చాలమంది శిష్యులకు 
భోదించి, ప్రచారము చేసిన కులపతియగు గురుదేవులుగా వాసా అప్పయ్యగారి ఇప్పటికిని 
చెప్పుకొందురు. చిన కామాయ్య గారికి స్వర కేసరి యను బిరుదు, తాళ ప్రకరణమునందు 
కృషి చేసిన ఘనతయు కలదు. వీరు స్వరపల్లవులు, జక్కిణ దరువులు అనేకములు 
రచించిరి. స్వర ప్రస్తారమున వీరి మనోధర్మము అసాధారణమని చెప్పుకొందురు. 
సాంబయ్యగారు వాగ్గేయకారులును, గొప్ప భక్తులును అయి, ఎన్నియో స్వరజతులను 
కూడ రచించిరి. అధ్యాత్మ రామాయణ కీర్తనలను వీరు స్వరపరచిరి. కృష్ణమూర్తి గారు 
వీణా వాద్యమునందు ప్రజ్ఞాశాలురు, గమక వరికాదులను అత్యంత నైపుణ్యముతో 
క్రొత్త మార్గములలో ప్రదర్శించెది వారనియు, షట్కాలములను వాయించగలవారనియు, 
వాయులీనమునందు కూడ సమర్భులనియు, చెప్పుకొందురు. ఆంధ్ర దేశమున జైత్ర 
యాత్రజేసి, తమ గాత్ర మాధుర్యముతో శ్రోతలను ముగ్దులను చేసెడివారనియు, చౌక 
కాల పల్లవులు రచించినవారనియు, వైణికులనియు నరసింహముగారికి ఖ్యాతి గలదు. 
సంగీతాభిరుచి ఎక్కువగా నుండి పెక్కుమంది విద్వాంసులను ఆదరించెడి వారని 
జగన్నాధము గారికి పేరు. విజయరామ గజపతి వారు నెలకొల్పిన గాన పాఠశాల 
యందు ప్రథమ వైణికాచార్యులుగా నియమితులైన వెంకటరావు గారు తమ శిష్యులకు 
భోజనాది సౌకర్యములుగ కల్పించి విద్యాదానము చేసిన సద్దురువులు. వీరి శిష్య 
పరంపర నేటికిని ఆంధ్ర దేశమున కొనసాగుచున్నది. ఇటీవలనే కీర్తిశేషులైన వైణిక 
శిరోమణి వాసా కృష్ణమూర్తి వీరి కుమారులే. వాసా వెంకటరావుగారి శిష్యపరంపరయందు 
చెప్పుకొనదగిన కొందరు వైణిక విద్వాంసులు మండ సూర్యనారాయణ, సుదర్శనం 
అప్పలాచార్యులు, చల్లపల్లి రామమూర్తి, పెనుమర్తి రామశర్మ, మేడేపల్లి నరసింహం, 
గోపాలశర్మ, కామేశ్వర శర్మ (వీరిని శర్మ సోదరులు అనెడివారు) అల్లంరాజు బాలం, 
ఆ.... నారాయణ, రామానుజం, వెంకటగిరియప్ప, అయ్యగారి సోమేశ్వరరావు 
మొదలైనవారు. 


వాసా చినజగ్గన్న గారి శిష్యులలో ద్వివేదుల లక్ష్మణరావు, గడ్దిబొద్దు గురన్న, 
వాసా అప్పయ్యగారి శిష్యులు గుమ్మళూరి వెంకటశాస్త్రి, దూర్వాసుల సూర్యనారాయణ 


తం 


సోమయాజులు, ఈమని సుబ్బన్న కలికొట్ల కామరాజు, నందిగామ వెంకన్న వారి 
బావ మరిది శిష్యులు తన కాలమునందు మహా వైణికులుగా ఖ్యాతి నందిన తుమరాడ 
సంగమేశ్వరశాస్త్రి గారు, వాసా వారి కుటుంబము, వారి శిష్యపరంపరయు ఇంకను 
సంగీత సరస్వతిని యర్చించుచునే యున్నారు. లక్ష్మీనారాయణబాబు అనువారు 
వీణయందసాదారణము - వందనపల్లి వీరరాఘవాచార్యులా గొప్ప వైణికులే. శిష్పు 
పెద సర్వశాస్తులు, వీరి సోదరులు శిష్టు చలమయ్య శాస్త్రి, శిష్టు భగవాన్లు, నల్లాన్‌ 
చక్రవర్తుల పార్ధసారధి (వీరు గ్రంథకర్తలు) శిష్పువారి కుటుంబమునందు కొన్ని 
తరములనుండియు సంగీత విద్వాంసులుదృవించుచునే యున్నారు. వీరి శిష్య 
పరంపరయందును చాలమంది కలరు. 


గమక సంప్రదాయమును చక్కగా నెరగిన వారని పేరుగల ఈమని సుబ్బన్నగారి 
కుమారులు ఈమని అచ్యుతరామశాసస్రి. వీరిని ద్రాక్షారామము పండితులని 
చెప్పుకొనెడివారు. వారి కుమారులే మహా మహోపాధ్యాయాది బిరుదాంకింతులు 
ఈమని శంకర శాస్త్రి, మద్దెల నారమణి వాసాసాంబయశిష్యులు వాసా కామయ్య గారి 
శిష్యులు పప్పు అప్పయ్య, రేచేటి అప్పుడు, ఎర్ర సూరన్న్కః వాహినీపతి ఉపద్రష్ట 
వరహాలు, హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణదాసుగారు, వాసా కృష్ణమూర్తి 
శాస్త్రి శిష్యులు కర్రి జగన్నాధాచార్యులు, వేదనభట్ల నారాయణ ఇంకను భమిడిపాటి 
వెంకన్న పంతులు, పర్గాకిమిడి వాస్తవ్యులు బుచ్చన్న పంతులు. 


వీరుకాక పట్టుచెర్లసామి, సేలం వాస్తవ్యులు షట్కాలం నరసయ్య, కట్టు 
సూరన్నగారి శిష్యులు పొడుగు రామ్మూర్తి, పేరి రామ్మూర్తి, వీరి శిష్యులు. ఆదిరాజు 
నరసింహమూర్తి (వీరు మా గురువులు), పిఠాపుర వాస్తవ్యులు రాధామాధవకవి, (వీరు 
వైణికులే కాక వసుచరిత్రను రాగతాళములతో పాడెడివారట) కవిరాయని లక్ష్మీనారాయణ, 
వారి కుమారులు కవిరాయని జోగారావు, పాలపర్తి నాగభూషణశాస్త్రి, వీణ సుబ్బరాజు 
మొదలగు వైణిక విద్వాంసులు చెపమ కొనదగినవారు. ఇంకను యీ గ్రంథకర్తకు 
తెలియని వారును, మహావిద్వాంసులని ఎన్నికగన్న వైణికులును, గాయకులును, భరతశాస్త్ర 
ప్రవీణులును గాయనీమణులును ఎందరో, విశాలమగు ఆంధ్రదేశమునను, దక్షిణ 
దేశమునను ఉండియుందురు. వీరి సంప్రదాయములు, చరిత్ర, శిష్యపరంపరలు, రచనా 


బేటీ 


విశేషములు పరిశోధించి సేకరించి తెనుగువారి కళావైభవమును లోకమునకు తెలియ 
జేయుచు, సమగ్రమగు చరిత్రను రూపొందించవలసియున్నది. ఈ పని ఏ ఒకరిద్దరి 
వ్యక్తులవలనను జరుగునదికాదు. ప్రభుత్వముగాని, ప్రత్యేక సంస్థలుగాని పూనుకొనినచో 
కొంతవరకైనను జరుగవచ్చును. 


సంగీత వాద్యములు ; వాయులీనము 


వాయులీనము మన దేశమునకు వచ్చి కర్నాటక సంగీతమునందు ప్రధానమగు 
ప్రక్కవాద్యముగా స్థిరపడి సుమారు రెండు వందల యేండ్లయి యుండునని తోచుచున్నది. 
భారతదేశమునకు ఆంగ్లేయులు, ఫ్రెంచివారు తదితర దేశీయులు వలసవచ్చుటకు 
వాయులీనము,ఆరఖించినపుడు వారితోగొని వచ్చినసంగిత వాద్యములలో దాని 
కుటుంబము యొకటి. ఇందు వాయులీనము గాయకుల ననుసరించి సాధారణముగా 
వారు పాదెడు స్థాయికి ఒకస్థాయి హెచ్చుస్థాయిలో నుండి గమక వరికాదులను 
ధారావాహికముగ, నాదపుష్టితో పలికించెడి యవకాశ ముండుటచేతను, వివిధములగు 
కాల ప్రమాణములను సులువుగా పలికించెడు సౌలభ్య ముండుటవలనను, పరిమాణమున 
చిన్నదియై వాదకులు తమతో కొనిపోవుటకు సుళువై యుండుట వలనను, ఇందు 
నాలుగు తంత్రులు మాత్రముండి శుద్ధముగా శృతి గూర్చుకొనుటకు వీలుండుటవలనను, 
ఈ వాద్యము కర్నాటక సంగీతమునందు సునాయాసముగా చోటును సంపాదించుకొని 
యుండునని తోచుచున్నది. ఈ వాద్యమునందు సుస్వరముగా సంప్రదాయ సిద్ధములైన 
గమక వరికాదులను పలికించుటమాత్రము కొంచెము కష్ట సాధ్యమైన పనియేనని 
చెప్పకతప్పదు. వీణయందు సారికలుండి ఒక న్థాయయందు గల పండ్రెండు స్వరములకు 
స్థిరమగు సారికలుండి ఒక స్థాయాియందుగల పండ్రెండు స్వరములకు స్థిరమగు 
రూపములుండి యుండుటవలన గమక వరికాదులతో వాయించగలిగినచో నధికమగు 
మాధుర్యము నందించగలరు. లేనిచో సాధారణముగా నుండి వినుటకు ఇంపు తక్కువగా 
నుండును. కాని వాయులీనమునందు స్వరన్థానములు అంగుళులకు స్థిరముగా కుదుటపడు 
నంతవరకు వినుటకు కొంచెము కలోరముగా నుండును. అందువలననే వాయులీనము 
చూచుటకు చిన్నదైనను, సాధించుటకు అతికష్టమైనదని విద్వాంసులందురు. ఇట్టి 
కష్టసాధ్యమయిన వాద్యమునందు ప్రక్క వాద్యముగనే కాక స్వతంత్రముగ కచ్చేరీలను 


జీ5 


చేయగల ప్రావీణ్యమును, ప్రతిభను మన వారెందరో సాధించిరి. శ్యామశాస్తుల వారి 
మనుమడు, సుబ్బరాయశాస్తుల వారి దత్తపుత్రుడునుగను అన్నాస్వామి శాస్తులవారు 
వాయులీనమున ప్రతిభాశాలురైన విద్వాంసులు. వీది శిష్యులు కామాక్షమ్మ, మేళక్ళార్‌ 
గోవిందన్ను, అయ్యా భాగవతులు అనేక రచనలను చేసిన మానాంబుచావడి 
వెంకటసుబ్బయ్య. 

_ త్యాగరాజస్వామివారి శిష్యకోటిలోని వాయులీన విద్వాంసులు ముత్తుస్వామి 
దీక్షితులవారి కనిష్ట సోదరుడగు బాలస్వామి దీక్షితులవారు. వీరు వాయులీనమున 
ఒక ఆంగ్లేయ విద్వాంసునివద్ద శిక్షణ పొంది కర్నాటక సంగీతమును సమర్థవంతముగా 
వాయించెడి వారట. కృష్ణస్వామి భాగవతుల పుత్రులు రామకృష్ణ భాగవతులు, 
బెంగుళూరు నాగరత్నమ్మ గారి గురువైన ఫిదేల్‌ మునుస్వామప్ప గారికి గురువులు. 
తచ్చూరు సింగరాచార్యులవారు, బాలు అనువారు, ప్రసిద్ధ వాయులీన విద్వాంసులు 
గోవిందస్వామి పిళ్లెగారి శిష్యులు. పాప వెంకట్రామయ్య, టి.కె. జయరామయ్య, 
కరూర్‌ చిన్నస్వామి, కరూర్‌ సుబ్రహ్మణ్యయ్య వారి సోదరులు పెద్ద దేవుడు, చిన్నదేవుడు 
అను వారందరు వాయులీన విద్వాంసులే. మహా భక్తులును, వాగ్గేయకారులును నగు 
హరినాగభూషణం, వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి చల్లపల్లి సుబ్బయ్య, పువ్వుల హనుమాన్సు, 
సుసర్ల దక్షిణామూర్తి గారి శిష్యులు దుడ్డు సీతారామయ్య, వారణాసి బలరామయ్య, 
శిష్టు బ్రహ్మయ్య శాస్త్రి, ప్రసిద్ధ వైణికులు పొడుగు రామ్మూర్తిగారి శిష్యులు బంపాడ 
రామన్న పసుమర్తి కృష్ణమూర్తి వారి శిష్యులు బాలకృష్ణ, చిదంబరం, మానాంబు 
చావడి వెంకటకృష్ణయ్య, వారి శిష్యులు బంపాడ రామన్న పసుమర్తి కృష్ణమూర్తి, వారి 
శిష్యులు బాలకృష్ణ చిదంబరం, మానాంబు చావడి వెంకటకృష్ణయ్య, వారి శిష్యులు 
కాళిదాసు, నారాయణ స్వామి, పిఠాపురం వేమన్నదొర, సామినేని సూర్యనారాయణ, 
కాళహస్తి వెంకటస్వామిరాజు, వారి శిష్యులు తిరుపతి నారాయణ సామి (కృతికర్త) 
గరికపర్తి కోటయ్య దేవర, ఉత్తర సర్కారు జిల్లా వాస్తవ్యులు కామరాజు, సరిదె సుబ్బారావు 
(పారుపల్లి వారి శిష్యులు), నోరి నాగభూషణం మొదలగువారు వాయులీన విద్వాంసులు. 
ద్వారం వెంకటస్వామినాయుడు గారు అఖిల భారతదేశమును తమ ప్రదర్శనలతో గాన 
కళాభిమానులను గాన కళాభిమానులను ఉర్రూతలూగించిన మహా ఘనులైన వాయులీన 
విద్వాంసులు. మద్దెల సత్యనారాయణమూర్తి, కోటిపల్లి గున్నయ్య, మారెళ్ళ కేశవరావు 


46 


మొదలగు వారు వీరి శిష్యులు. వర్ధిష్ణు కళాకారులెందరో ఈనాడు తెనుగు దేశమునందేకాక, 
దక్షిణ దేశమునందు కూడ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ద్వారం నరసింగరావు 
గారు నాయుడుగారి శిష్యులే. టెక్కలి వాస్తవ్యులు రాజాజగన్నాధ దేవవర్మ వీరి శిష్యులే. 
పారుపల్లి వారు శిష్యులు అన్నవరపు రామస్వామి మున్నగువారెందరో పేరు ప్రతిష్టలు 
గల వాయులీన విద్వాంసులు కర్నాటక సంగీత సరస్వతిని సేవించిరి. ఇంకను 
సేవించుకొనుచున్నారు. 


వాయులీనము కుటుంబమునందు వయోలా అనునది కొంచెము పెద్దదిగా 
నుండి, తగ్గు శృతులయందు గంభీరమగు నాదమును ధ్వనింపజేయునదియై యుండును. 
దీనినే స్వతంత్రముగా కచ్చేరీలు చేయుట కుపయోగించుకొనుచున్నారు. చెల్లోయనునది 
ఇంకను పెద్దదియగు వాయులీన రూపము. అన్నిటికన్న పెద్దదియగు డబుల్‌ బాసట 
అనునదియు వాయులీన కుటుంబమునందలిదే. చెల్లో డబుల్‌ బాస్‌ వీటిని నేటి లలిత 
సంగీత ఫణతులయందు వాద్య సమ్మేళశనములలో నుపయోగించు చున్నారు. ఈ 
వాద్యముల యందును నిపుణులు కొంతమంది కలరు. ఇదిగాక సాధారణముగ 
వాయులీనమందుండు ఒకటి, రెండు, మూడు తంత్రులకు జంటలను నిర్మించుకొని 
ఏడు తీగెల వాయులీనమును తయారుచేసుకొని వాయించెడివారును గలరు. వీరిలో 
' మైసూరు టి.చౌడయ్యగారు ప్రథములని చెప్పుదురు. అంధ్ర దేశమున కరూరు 
చిన్నస్వామిగారి శిష్యులయిన సింహాద్రి అప్పలాచార్యుల వారిట్టి వాయులీనమును 
వాయించుటయందు ప్రసిద్ధులు. 


ఒకప్పుడాంధ్రదేశమున నలుమూలలా అనేకులు వాయులీన కళాకారులుండెడి 
వారు. వీరియందు జీవనోపాధికై కళావంతుల మేళములవెంట వాయులీనమును ప్రక్క 
వాద్యముగా వాయించెడివారు. అట్లే యెందరో మార్దంగికులును మేళములయందు 
మృదంగము వాయించుచుండెదివారట. ఇట్టివారి యునికి మనుకులను తెలుసుకొనుటయే 
యిప్పుడసాధ్యము. ఈ మేళములయందు పాదెడివారును చక్కటి గాత్ర సౌలభ్యములగల 
గాయనీమణులు, విద్వాంసురాండ్రు భరతనాట్య శాస్త్ర కోవిదురాండైందరో 
యుండెడివారు. ఇప్పుడట్టి మేళములనులేవు. అట్టి కళాకారులును లేరు! కాని వీరిగాన 
మాధుర్యమునందలి ఆకర్షణ మూలమున, ఎందరో సంగీత విద్యను సాధించుటకు 


వీ 


ప్రయత్నించి సఫలులైనారని చెప్పుట యందతిశయోక్తిలేదు. ఇప్పటికిని మూల 
మూలలయందుగల వయోవృద్భురాండ్రగు నాయకురాండ్రవద్ద నెన్నియో పదములు, 
జావళులు మొదలగు సంగీత రచనలు వెదకినచో ధాతు మాతు స్వరూపములు కొలది 
మాత్రముగనైనను మిగిలినవి దొరుకగలవు. 


సంగీత వాద్యములు : మృదంగము 


తాళ వాద్యములలో ప్రధానమైనది మృదంగము. దీనిని మద్దెల అనియు 
చెప్పుట కలదు. ప్రాచీన కాలము నుండియు నీ వాద్యము ప్రధానమైన సంగీత 
వాద్యమైనను, దీని నిర్మాణమును గూర్చియు, వాయించెడి విధానమును విధానమును 
గూర్చియు గ్రంథస్థములై కనబడుచున్న విషయములు బహుకొలది మాత్రమే. ఇప్పుడు 
మనకు తెలిసి, బంగాళ దేశమున వాడుకయందుగల మట్టితో చేయబడునదియగు 
ఖోల్‌ అనబడు మద్దెల యాకారముగల వాద్యము మాత్రము మృదంగ మనుటకు 
తగియున్నది. దేశమునందు వాడుకలోగల తక్కిన మృదంగ రూపములన్నియు మృత్‌ 
అనగా మట్టితో గాక వేరు వేరు విధములుగా చేయబడుచున్నవి. చాల వరకు ఇవి 
కర్రతోనే చేయుదురు. 


మృదంగము సాధారణముగ మధ్య హెచ్చు కొలత యుండి, రెండు ప్రక్కలను 
తగ్గింప బడిన ముఖములుగల గుల్లను తయారుచేసి దానికి చర్మముతో మూతలు 
కుట్టి, చర్మపు బద్దెలతో రెండు మూతలను లాగి బిగించి ధ్వని విశేషమును పుట్టించు 
చున్నారు. సాధారణముగా పనసకర్ర నుపయోగించుదురు. ఇది శ్రేష్టమని విద్వాంసుల 
మతము. ఇంకను వేగిస, తాటి, వేప, బిల్లుడు, సండ్ర మొదలగు కర్రలతో కూడ 
మృదంగములు చేయుట కలదు. వీనిని తయారు చేయు పనివారు చాల చోట్ల కలరు. 
మృదంగమునకు మూతలు కుట్టుట యందు అనుభవము, చాకచాక్యము 
కావలసియుండును. మూతల యందు కుడివైపున నుండు మూతయందు కరణి 
యనునదియుండును. ఈ కరణి వేయుటకు ఇనుము కలసిన చిట్లపు రాతిని అతిమెత్తగా 
నూరి వస్త్రకాళితముచేసి దానిని నిర్ణీతమైన పాళ్ళలో అన్నముతో కలిపి ఉండలుకట్టి 
దానిని అమర్చుచు శృతి ననుసరించి పేర్చి, అణచి, పరచి దానిపై నునుపగు బొమ్మరాతితో 


48 


రుద్ది కరణిగా రూపొందింతురు. ఈ కరణి మృదంగపు కొలత ననుసరించి వేరువేరు 
శృతులను వేరు వేరు విధములగు చుట్టు కొలతలు, ఎత్తు పల్లములు కలిగియుండునట్లు 
వేయవలసి యుండును. కుడివైపున నుండెడి మూతయందు పాట, రెప్ప, ఒత్తు అను 
మూడు భాగములు చర్మముతో కుట్టవలసి యుండును. వీనిలో, పాటయనగా, ద్వారమును 
పూర్తిగా మూయుట కుపయోగించు చర్మము. దీనికి గుల్ల ద్వారపు అంచును అంటి, 
కడియమువలె పాట చర్మమునకు దెబ్బ తగలకుండునట్లు క్రింద నుండునది, అనగా 
లోపల నుండునది ఒత్తు. పాట చర్మమునకు పై భాగమునందు అంచువలె చుట్టి 
యుండెడి చర్మమును రెప్ప అందురు. ఈ రెప్పకు కొంచెము దూరమున వదలి పాట 
చర్మపు మధ్యభాగమున కరణిని వేయుదురు. ఈ కరణి మధ్య భాగమునందు ఎత్తై, 
చుట్టును అంచులయందు పలుచబడి యుండును. పాట, ఒత్తు అనునవి మేక 
చర్మముతోను, రెప్ప ఆవు చర్మముతోను వేయుదురు. ఎడమవైపున నుండు మూతకు 
పాటచర్మమును, రెండు రెప్పలును వేయుదురు. ఇందు మేక చర్మమును రెప్పలు 
వేయుటకును ఉపయోగింతురు. కుట్టుటకు గేదె చర్మపు కొస నుపయోగింతురు. 
మృదంగమునందుండు, రెండు మూతలను బిగించి నిలుపుటకు గేదె లేక ఎద్దు చర్మముతో 
తయారు చేసిన వారును ఉపయోగింతురు. 


మృదంగమునందు కరణి గల మూతను హెచ్చించి, తగ్గించి కావలసిన విధంగా 
శృతి చేయుదురు. ఎడమవైపునగల మూతయందు అన్నము, కచికలు కలిపిన ముద్దతో 
గాని, గోధుమ రవ్వను ముద్దగా చేసిగాని, బోనము నుంచుదురు. ఇట్లుంచినబోనము 
తడియారకుండునట్లు పదును చేయుచు, ఎడమ వైపున పలికెడి మంద్రగంభీర ధ్వనులను 
ఒడుపుగా పలికింతురు. కుడివైపు మూతపై పలికెడి ధ్వనులలో మీటు, అనగా రెప్పపై 
చూపుడు వ్రేలితో కొట్టినప్పుడు పలుకు ధ్వని. చాటు - ఇది చేతి నాలుగు వ్రేళ్ళతో కొట్టి 
చిటికెన వ్రేలిని కరణి అంచున నుంచినాదమును నిలిపి యుంచినచో కలుగుచున్న 
ధ్వని. నాటు- కరణి మధ్యభాగమునందు చూపుడు వ్రేలితో కొట్టిన నాటు అగుచున్నది. 
అరచాపు- వ్రేళ్ళను అధో ముఖముగా వంచి కరణియందు కొట్టి చిటికెన వ్రేలును 
పూర్తిగా నిలిపి నాదమును పలికించుటను అరచాపు లేక ఛెళ్లు అని అందురు. 
కరణియందు నాలుగు వ్రేళ్ళను కొట్టి అదుముటము తత్తకార మందురు. వీని యందు 


తం 


దేనితోనైనను ఎడమను జత పరచుకొనవచ్చును. ఇవిగాక ఎదమయందు ప్రత్యేకముగా 
పలుకు ముఖ్యమైనది వ్రేళ్ళ కొనలతో బోనమునకు క్రిందుగా కొట్టి అరచేతి పై భాగముతో 
ఒరపిడిన కలిగించినచో పలికెడి ధ్వనిని గమకము అని అందురు. ఇంకను, అనేక 
రకములైన వరుసలు, ముక్తాయింపులు, నడకలు మొదలగునవి ఈ వాద్యమునం 
దానాదినుండియు నిపుణులు ప్రదర్శించుచున్నారు. తాళమునందలి యంగముల 
ననుసరించియు రచనలయందలి కాలప్రమాణము ననుసరించి వచ్చెడి గతి భేదములను 
వాదక, గాయకులతో కలిసి పలికించుటకు మృదంగ విద్వాంసులు పరిశ్రమింతురు. 


ఆంధ్రదేశమునందు ప్రసిద్ధులగు కొందరు మృదంగ విద్వాంసులను 
తలచుకొందము. అశ్వధాటి రామమూర్తి. వీరు రకరకములగు గుర్రపు నడకలను 
స్ఫురింపజేయు విధముగ మృదంగము వాయించెడి వారని అందుకునే వారిని అశ్వధాటి 
వారని పిలిచెడివారనియు పెద్దలు చెప్పుదురు - పొట్లూరి వీర రాఘవయ్య చౌదరి 
ప్రసిద్ధ మార్దంగిక విద్వాంసులగు కుంభకోణం కోదండరామయ్య గారి శిష్యులు 
వారణాసి ఘంటయ్య శాస్త్రి, కూచిభోట్ల వెంకటేశ్వర్లు, చదలవాడ కుమారస్వామి, 
వువ్వుల రత్తయ్య, మురమళ్ళ గోపాలస్వామి, శింతాడ అప్పన్న గంపల సోమన్న 
ఏలూరి ధర్మవనం, వాల్మీకి ఘంటాలు, గరిమెళ్ళ రామలింగం, పర్లాకిమిడి వాస్తవ్యులు 
సామినేని రంగనాయకులు (వీరు తబలా వాద్యమునందు కూడ ప్రవీణులు) నగరికటక 
వాస్తవ్యులు భట్రాజు భట్రాజు నరసింహరాజు, చీమలపాటి వెంకటరాయుడు, 
కామలింగాచారి, చీపురుపల్లి వాస్తవ్యులు ముట్నూరి సాంబయ్య, నరసన్నపేట వాస్తవ్యులు 
ఉమరవల్లి సుందరరావు, ముళ్ళపూడి లక్ష్మణరావు, ఎల్లా వీరాస్వామి, ఎల్లా వెంకటలింగం, 
పుల్లేటికుర్తి వెంకన్న ఎల్లా సోమన్న, కోలంక వెంకటరాజు, ధర్మాల రామ్మూర్తి (వీరు 
మృదంగతత్వ మను గ్రంథమును రచించిరి) మొదలగు విద్వాంసులు వారి శిష్య ప్రశిష్యుల 
విద్యావైోభవముతో ఇంకను మనదేశమునందన్ని మూలలను నిలచియున్నారు. 


సంగీత వాద్యములు : ఘటము కంజిర 


మృదంగము, ఘటవాద్యము, కంజబిర, డప్పు, డోలు, పంబ మొదలగు 
వాద్యములయందు నిర్మాణ విశేషమున మార్చంతగా వచ్చినట్లు లేదు. ఘటమనగా 


5్‌0 


మట్టికుందను ప్రత్యేకములగు శృతులయందు పలుకుటకు వీలగు విధమున కుండనుకాల్చి 
నిర్మింతురు. ఈ కుండ తగుమాత్రముదైన మూతి కలిగి అది మూసి తట్టినప్పుడు, 
తెరచి తట్టినప్పుడు వేరువేరు విధములుగా పలుకుచుండును. డప్పు, కంజిర 
యాకారముననుండి దానికన్న మూడు నాలుగు రెట్లు పెద్దదియై యుండును. 

కంజిరయను వాద్యవిశేషము ఎప్పటినుండి యీ దేశమున వాడుకలోనికి 
వచ్చినదో తెలియదు గాని ఇదే రూపముగల వేరు వేరు వాద్యములు ప్రాచీన శిల్పముల 
యందును ఇతర దేశములయందును కనబడుచున్నవి. పనసకర్రతో గుండ్రముగా 
తరణిపట్టిన చక్రమునకు ఒకవైపు ఉడుము చర్మముతో కప్పుదురు. ఈ కర్ర చక్రము 
మూడు, మూడున్నర అంగుళముల ఎత్తుంది, చర్మము మూయువైపున 5,6 అంగుళము 
తక్కువ చుట్టుకొలత కలిగి యుండును. కర్ర చక్రమును మూడు చోట్ల కొంచెము 
ఖాళీల నుంచి వానియందు లోహపు రేకుల నమరింతురు. ఎడమచేతి వ్రేళ్ళతో చర్మము 
నదిమి, బిగించుట యందు హుంకారము వంటి నాదము కంజిరయందుత్పన్నమగును. 
కుడిచేతి వ్రేళ్ళతో మృదంగము నందు పలికించెడి విధముగా గతులు, తీర్మానములు 
మొదలగునవి పలికింతురు. సాధారణముగా శృతిలేని వాద్యమని అనుకొనుటయు 
కలదు. కాని ఇందలి చర్మమును తడిచేసి యందును, తడియారిన వెనుక తిరిగి 
హెచ్చినప్పుడు నిర్నీతమగు స్థాయినందు నిలుపుటలోనే విద్వాంసుని శృతి జ్ఞానము, 
చాకచక్యము తెలియనగును. ఈ దేశము నందు వెనుకటి 50, 60 ఏండ్ల క్రిందటి 
వరకు మహా విద్వాంసులగు మార్దగింకులు, కంజిరకూడ వాయించుచుండిరి. వీరిలో 
చెప్పుకొనదగిన వారు మంతెన వీరన్న బెంగుళూరు హెచ్‌.పి.రామాచార్‌ యను 
కర్నాటక దేశస్థుడగు గొప్ప విద్వాంసుడు ఈ వాద్యమునందు అనన్యసామాన్యమగు 
కృషిచేసి, దీని చరిత్రను, పరిణామములను తెలుసుకొని గ్రంథరూపమున వెలువరించుటకు 
ప్రయత్నములు చేయుచున్నారు. 


తాళ వాద్యములు వర్గీకరించి, వాని నిర్మాణాదులను, వివరములను సేకరించి 
శాప్రీయములగు పరిశోధనతో సమగ్రమగు గ్రంథములను వ్రాయించి అచ్చొత్తించవలసి 
యున్నది. 


51 


సంగీత వాద్యములు : వేణువు 


వేణు వాద్యమునందు రెండు పద్ధతులు గలవు. ఒకటి నిలువుగా 
వాయించునదియు, రెండవది అడ్డముగా కుడివైపు త్రిప్పి వాయించునది. మురళిని 
వేణు దండముతోడనే తయారుచేయుదురు. ఈ వెదురు మన అరణ్యములలో 
అచ్చటచ్చట దొరకుట కలదు. కాని దక్షిణ దేశమునందు కొన్ని స్థలములలో ఈ 
జాతి వెదురును ప్రత్యేకంగా పెంచి ఆ వెదురు గొట్టములను వివిధములగు పద్ధతులతో 
కొంత శుభ్రపరచి, బలపరచి వానితో వేణువులు తయారుచేయుదురు. వేణువులయందు 
రంధ్రములను సరియగు కొలతలతో తయారుచేసుకొనుట, గాలి పోయుచు 
నూదునప్పుడు రంధ్రములను తెరచుట, మూయుట యను విధానమునందలి 
చాకచక్యములవలననే ధ్వని విశేషమునందలి అందచందములు, సౌందర్యములు 
ప్రకాశించును. ఈ వాద్యమునందు శరభశా(స్తులు పల్లడం సంజీవరావు, సుసర్ల 
గంగాధరశాస్త్రి, స్వామినాధపిళ్లె, కుంభకోణం రాజారావు, మహాలింగం మొదలగు 
విద్వాంసులు ప్రతిభావంతులు. గాలిపోసి వాయించవలసిన ఈ వాద్యమును ఎంత 
హృద్యంగమము, ఆకర్షణీయమునైనదైనను, ఎక్కువ మంది అభ్యసించుట 
వెనుకాడుచుందురు. ఆరోగ్యవంతులైనవారు నిజమునకు భయపడవలసిన 
ప్రమాదమేమియు నిందు లేదని పెద్దలందురు ఆంధ్ర దేశమున పర్వతారణ్య 
ప్రాంతములయందు నివసించు కోయలు, కొండ దొరలు, వెదురుగొట్టముతో 
నిర్మించుకొను వివిధములగు వాద్యములు సరియగు పద్ధతులపై నాగరకులు 
పరిశీలించి, వాని నిర్మాణ విశేషములను లోకమునకు వెల్లడి చేయకనే యుండిపోయిన 
వెన్నియో కలవని వినుచుందుము. 


ప్రాచీన శిల్చములయందు వేణు వాద్య స్వరూపములు కొన్ని కనబడుచున్నవి. 
కాని ఈ వాద్యమునందు పేరన్నగన్న విద్వాంసులను గురించిన వివరములు అంతగా 
తెలియవచ్చుటలేదు. గాయకులు పాడెడి కృతి, కీర్తన, వర్ణాదులను వాద్యములయందు 
యథాతథముగ వాయించెడి పద్ధతి ప్రారంభమైన తరువాత ఈ వాద్యమునకు సభా 
గౌరవమును, స్వతంత్ర ప్రతపత్తియు కలిగినవి. ఇప్పుడిప్పుడెందరో వర్ధిష్టు కళాకారు 
లీవాద్యమునందు పరిశ్రమచేసి కౌశలమును సాధించుచున్నారు. 


52 


సంగీత వాద్యములు : తంబుర 


తంబురయను వాద్యమును శృతికొరకై మనముపయోగించు చున్నాము. 
దీనియందు నాలుగు తంత్రులుండి, మంద్ర షడ్డమము, మధ్య షడ్డమములు రెండు 
మంద్ర పంచమము యీ నాలుగు స్వరములకు శృతిజేసి మధ్య షడ్డమము నుండి 
పాడుకొనుట యలవాటు, గాయకులు లేక వాదకులు దేనిని ఆధార షడ్డమముగా 
గ్రహింతురో దానికి ఒక స్థాయికింద నుండునట్లు తంబురను శృతి చేసుకొనుట 
సంప్రదాయము. ఈ తంబుర పనసకర్రతో తయారుచేయుదురు. ఉత్తర దేశమున 
సొరకాయ తుంబను పనస, టేకు మొదలగు కొన్ని కజ్ధి పలకలను వేసి మూసి 
తంబురలను తయారుచేసుకొనుటయు కలదు. ఈ వాద్యము అనాది నుండియు 
వీణావాద్యమువలెనే ప్రచారమునందున్నది. తంబుర శృతిగూర్చి పాడుట 
కష్టసాధ్యమయిన విషయమని పెద్దలు చెప్పుదురు. 


సంగీత వాద్యములు : నాగస్వరము 


దేశమున సంగీతమునందభిరుచి పెంపొందించుటకు కారణములలో 
నాగస్వరము ఒకటియనినచో నతిశయోక్తి లేదు. మన దేవాలయములు పవిత్ర 
స్థలములేగాక, భారతీయుల సంస్కృతిని, తరతరముల వారికిని తెలియచెప్పుచు, 
విద్యలకును, కళలకును, విశ్వవిద్యాలయములై యొప్పుచుండెడివి. ఇందు ఆయా 
వేళలయందు భక్తులు భగవంతునికి జరుపు కైంకర్య సమయములందు గానము 
చేయుటకు, సపరివారులగు దేవదాసీలును ఉత్సవములయందును, ఉదయసాయం 
సంధ్యలయందును, నాగస్వరమును వాయించెడి విద్వాంసులును, మడి మాన్యములు, 
దేవాలయాచారములనుండి పొంది భగవంతుని సేవించుకొనెడివారట. ఇట్లుండట 
వలన ఊరియందుగల జనులందరును ఒకప్పుడైనను నృత్య, గాన ప్రదర్శనములను 
చూడగల, వినగల యవకాశములను పొందురు, బాల్యము నుండియు ఆ విద్యయందలి 
తరతమ తారతమ్యములను గమనించుచు, అభిరుచిన పెంపొందించుకొనుట 
కవకాశముండెడిది. ఇప్పటికిని దక్షిణ దేశమునందుగల సంగీత రసికులగు వయోవృద్ధులు 
తాము తమ చిన్నతనము నందు ఆలయములలో వినిన నాగస్వరమునందలి రాగములను 
గుర్తుచేసుకొని చెప్పుకొందురు. స్వామివారి ఉత్సవములయందు రూమున కొక రాగము 


53 


చొప్పున రాత్రియంతయు, నాగస్వరము వినవచ్చుచుండెడిదనియు, వద్దనుకొనినను 
చెవులబడెడి ఆ సంగీతమే తమలో తరువాత సంగీతాభిరుచిన కలిగించినదనియు 
చెప్పుదురు. ఇట్టి యలవాటు క్రమముగా దక్షిణ దేశమున కూడా తగ్గిపోవుచుండుట 
విచారకరము. తెనుగు దేశమున యిట్టి యలవాటు లంతరించిపోయి యెంత కాలమైనదో 
చెప్పజాలము. నేడు గానము, నృత్యము మొదలైనవి వినవలెనన్నను, చూడవలెనన్నను 
అభిరుచి యున్నంత మాత్రమున వీలుపడదు. రుసుము చెల్లించనిదే ఇట్టి ప్రదర్శనలు 
జరుగు స్థలములకు ప్రవేశమే దొరకదు. దేవాలయ మంటపముల యందైనను ఇట్టి 
కళలను ప్రదర్శించెడు భక్తి గలవారికి అధికారుల యనుమతి పొందవలసిన రుంరూటము 
లెక్కువగా నుండుటవలన అదియును జరుగుటలేదు. కనుకనే క్రమ క్రమముగా 
శాస్రీయములగు కళలయందభిరుచి తగ్గుచు, తేలికతనములయం దభిరుచి 
వ్యామోహములు ప్రబలు చున్నవి. 


నాగస్వరము, ముఖ వీణయనునవి కొంచె మించుమించు ఒకే విధముగా 
నుండును. ముఖ వీణకు అడుగుముఖముననుండు గంట వంటి ఆకారముగల గొట్టము 
మూసియుండి చిన్న రంధ్రము మాత్రము తెరువబడి యుండును గనుక యిందు 
వచ్చు ధ్వని నాగ స్వరము వలెగాక ఒక ప్రత్యేకత గలిగి యుండును. నాగస్వరము, 
ముఖవీణయను నీ వాద్యములు సాధారణముగా సుమారు వంద సంవత్సరముల 
పైబడిన పాత దూలములను సంపాదించి, ఆ కర్రతో తయారుచేయుదురు. ఈ 
దూలములయందు మద్ది, టేకు దూలముల నుపయోగింతురు. నాగస్వరము చేయుట 
కుపయోగించెడి కర్ర యందు వాతావరణము ననుసరించి సంకోచ వ్యాకోచములు 
జరుగు స్వభావముండకూడదు. అందువలననే సాధారణముగా పురాతనములగు 
గృహములు, దేవాలయ మంటపములు మొదలగునవి పునరుద్ధరింపబడు సమయములలో 
అచ్చట లభ్యమగు పాత దూలములను సంపాదించుకొని వాటితో ఈ వాద్యములను 
తయారుచేసుకొనుచుందెడివారు. ఈ వాద్యములను పూర్వము మంగళగిరి యందు 
తయారు చేసెడివారట. ఇప్పుడు తంజావూరు జిల్లాయందలి నారసింగి పేటయందు 
తయారుచేయుచున్నారట. 


వీణ, వాయులీనము, వేణువు మొదలగు వాద్యములకుగల ప్రజాదరణ 


క్‌4 


నాగస్వరము ముఖవీణ మొదలగు వాద్యములకు లేకుండుటవలన ఈ వాద్యములు 
చేసెడి పనివారును, వీనినుపయోగించు కళాకారులును, అంతంత మాత్రముగనే 
యుండిరి. నాగ స్వరమును వాయించుటయందును, విద్యా ప్రచారము చేయుట 
యందును, నూరేండ్లకు పూర్వము నుండి కొన్ని కుటుంబములు వంశ పారంపర్యముగా 
కృషి చేయుచున్నవి. అందు పేర్కొనదగిన వారు రేగులగడ్డ వాస్తవ్యులు షేక్‌ హుస్సేన్‌ 
సాహెబు వారి కుమారులు సైదులు సాహెబు, వారి కుమారులు రేగులగడ్డ సిద్ధా 
సాహెబు, వారి కుమారులు షేక్‌ చినలాల్‌ సాహెబు, చిలకలూరి పేట పెదనన్గా 
మౌలా, పెద మౌలాసాహెబులు, కొమ్మూరు పెంటుసాహెబు, కుంకలకుంట సైదుల్‌ 
సాహెబు, చినపక్కీరుసాహెబు, మాడుగులు దాలిపర్తి పిచ్చహరి సోదరులు 
మున్నగువారు తమ శిష్య ప్రశిష్యుల విద్యా నైపుణ్యమువలన నేటికిని మన 
సృతిపధమునందు నిలచియున్నారు. ఈ వాద్యమునందు తెనుగు దేశమునందలి 
మహ్మదీయుల కుటుంబములవారు ఎక్కువ. 


సంగీత వాద్యములు ; డోలు 


పనస మొదలగు కర్రలతో చేయబడిన గుల్లకు రెండు వైపులను చర్మముతో 
కప్పి డోలు నిర్మింపబడుచున్నది. ఈ డోలు సాధారణముగా నాగస్వరమునకు ప్రక్క 
వాద్యముగా నుపయోగింతురు. ఇదిగాక అుంజ, మురజము మొదలగు కొన్ని వాద్యములు 
మహారాజుల కోటలలోను, పల్లైలయందలి ముఖ్య స్థలములయందు నుంచుకొని ఏదైన 
విషయమును ప్రజలకు హెచ్చరిక చేయవలసి వచ్చినప్పుడు పయోగించుచుండెడివారు. 
ఇప్పుడట్టి యవుసరములును లేవు. అట్టి వాద్యములును లేవు. 


నాగస్వరమునకు ప్రక్క్మవాద్యమగు డోలు వాద్యమునందు సిద్దులు అమృతలూరు 
వెంకటేశ్వరులు, బాలకోటయ్య, వేల్పూరు కోటయ్య, వారి కుమారులు వాచయ్య, 
వెంకటేశ్వరులు, వారి కుమారులు యల్లకుండయ్య, వారి కుమారులు తాళ్ళూరు వీరేశం, 
పెనురుద్రపాడు పెదఅంతయ్య, ముళ్ళపాడు రామచంద్రయ్య, కొండపల్లి వెంకయ్య, 
నేలట్టూరు అమ్మిసెట్టి గుంటుపల్లి శ్రీరామమ్మూర్తి, మునిరామయ్య, మద్దిపాటి రాఘవయ్య, 
ఉప్పలపాటి పెదఅంకయ్య, అన్నవరపు బసవయ్య, ఇంకను తమ శిష్య ప్రశిష్యుల 
విద్యా నైపుణ్యములవలన మన మన్ననలందుచునే యున్నారు. ఈ వాద్యమును 


5్‌5్‌ 


దేవాలయములందు వాయించుటకు, జీతము లేక మాన్యములిచ్చి యుండెడి వాడుక 
యుండెడిది. ఇప్పుడది చాలా వరకు తగ్గిపోయినది గనుక యీ వాయిద్యమును 
వాయించువారు మన యిండ్ల యందెవైన శుభకార్య సమయములందు వాయించి 
మనమిచ్చెడి తృణమో ఫణమో గైకొనిపోవుటతప్ప వేరొక జీవనోపాధి లేక 
'మగ్గిపోవుచున్నారు. 

ఐనను ఆసక్తిని చూసి, కౌశలమును సాధించి, వీరు కర్నాటక సంగీత 
శోభను తరతరములుగా పెంపొందిచుచున్న రీతిని గమనించినచో ఆశ్చర్యానందములు 
గలుగక మానవు. 


కొన్ని సంగీత గ్రంథములు : గ్రంథకర్తలు 


15,16 శతాబ్దముల నుండి వ్రాసిన గ్రంథకర్తలు గీత, వాద్యములకు 
ప్రాధాన్యతనిచ్చి, రాగాంగ, ఉపాంగ, భాషాంగాది రాగ వివరణము, గీత కీర్తనాదుల 
రచనా నియమములు, కొంత విపులముగా చెప్పుట గమనార్దము. శ్రవ్య ప్రధానమగు 
గానవిద్యను లిపి బద్ధము చేయుటకు శ్రమపడి, గడచిన నూరు నూట యేబది 
యేండ్ల నుండి గ్రంథములను రచియించుచున్నవారు కొందరు ప్రయత్నించుచున్నారు. 
భావమును వ్యక్తపరచుటకు వాక్యములను వ్రాసిచూపినచో నెట్లు సాధ్యపడుచున్నదో, 
అట్లేగానమునందలి స్వర గమక వరీకాదులను వ్రాసినవి చదివెడు వారు సర్వాంగ 
సుందరముగా నా రచనను వాడి వినిపింప గలుగునట్లు చేయుటయే ఈ 
ప్రయత్నమునందలి ముఖ్యోద్దేశ్యము. కాని వాక్యములతో అర్థమును సూచించునంతటి 
సులభముగా స్వరములతో సంగీతమును సూచించుటకు వలను పడకున్నది. ఐనను 
కొన్ని గుర్తుల సహాయముతో కొంతవరకైనను రాగ స్వరూపములు తెలియునట్లు 
మహానుభావులైన పూర్వ వాగ్గేయకారుల ధాతు,మాతు స్వరూపములను తెలియజెప్పుటకు 
కొంత ప్రయత్నము జరుచునే యున్నది. ఇట్టి ప్రయత్నమునందు గడచిన శతాబ్ది మధ్య 
భాగమున ప్రారంభింపబడి, ఈ శతాబ్ది ప్రారంభమున ప్రచురింపబడిన “సంగీత 
సంప్రదాయ ప్రదర్శిని యను లక్ష్యలక్షణ సమన్వితమగు గ్రంథము ధృవతార వంటి. 
ఇందు ప్రాచీనులగు వాగ్గేయకారుల రచనలనేకములు ధాతు మాతువులతో 
సమర్థ్ధవంతముగా వ్రాయబడినవి. 


56 


చెప్పుటకును, వినుటకును కష్టముగనున్నను, చెప్పుకొనక తప్పని 
విషయమొకటున్నది. సంగీత సరస్వతిని తమ రచనలతో నలంకరించి యశః కాయులైన 
వాగ్గేయకారులను, ప్రతిభావంతముగా తమ కాలము నాటికిగల లక్ష్య లక్షణములను 
సమన్వయించి, సంస్కృతాంధ్రములలో (గ్రంథములు వ్రాసిన వారును, దేశ 
విదేశములయందాంధ్రుల కళా వైభవములను చాటుచు, పేరెన్నిగన్న వారును, 
ఎందరెందరో తెనుగు వారున్నను, తమ సంగీతమును పరిరక్షించుకొనుటకు వీరు 
చేసిన ప్రయత్నములు, చేసిన వారికి యిచ్చట లభించిన ప్రోత్సాహములు బహు 
తక్కువ, 


యెొట్టయాపుర సంస్థానమునేలిన ప్రభువులు, గాన విద్యా రహస్యములను 
అంతరించిపోకుండునట్లు చేయు సదుద్దేశ్యముతో 1850-60 ప్రాంతములలో తెనుగు 
ముద్రణా పరికరములతో ముద్రాక్షరశాలను ఏర్పరచి గమకములను సూచించు గుర్తులను 
నిర్మింపజేసి, ముద్రణా కార్యములయందు సహాయ పడుటకుగాను, తెనుగు వ్రాయుట, 
చదువుట మొదలగునవి తెలిసిన వారిని రప్పించి, వారికి స్థిర వసతుల నిచ్చి పోషించుచు, 
సుమారు 2,000 పుటలుగల 'సంగీత సంప్రదాయ ప్రదర్శిని యను ఉద్దంథమును 
అచొత్తించిరి. ఈ పనిని సంగీత త్రిమూర్తులలో నొకరని మనమీనాడు చెప్పుకొనుచున్న 
ముద్దుస్వామి దీక్షితులవారి పౌత్రులగు సుబ్బరామ దీక్షితుల వారికి నప్పగించి 
సమర్థవంతముగా నిర్వర్తింపజేసిరి. ఇందు వెంకట మఖి రచించిన “చతుర్దండి ప్రకాశిక 
యందలి శాస్త్ర విషయములును, వారి సంప్రదాయము ననుసరించి వెంకటమవీ 
రచించిన లక్షణ గీతములు మున్నగు లక్ష్యములను, రాగాంగ, ఉపాంగ, భాషాంగ 
రాగములయందు ముద్దుస్వామి దీక్షితులవారును, ఇతర వాగ్గేయకారులును చెప్పిన 
గీత, వర్ణ కీర్తనాదులును, తాన, రాగ విస్తరణాది స్వరూపములును, స్వరపరచి వ్రాసి 
సుమారు 200 సంవత్సరముల నుండి ప్రచారమునందున్న కర్నాటక సంగీత స్వరూపమును 
తెలుసుకొను నవకాశమును తెనుగు వారికి అందించినారు. 


1880 సంవత్సర ప్రాంతముల యందు తచ్చూరు శింగరాచార్య సోదరులు, 
గాయక సిద్ధాంజనము మొదలగు కొన్ని ఉత్తమ గ్రంథములు వారికి అందుబాటు 
నందున్న కొందరి వాగ్గేయకారుల రచనలను స్వరపరచి అచ్చొత్తించినారు. ఇందు 


57 


శింగరాచార్యుల వారు, ఆనాటికి సుప్రసిద్దులై దేశము నందంతటను పేరు ప్రఖ్యాతులను 


సంపాదించుకొనిన విద్వాంసులు కొందరిని గురించియు వారి ప్రతిభా విశేషములను 
గురించియు, వ్రాసి యున్నారు. 


మదరాసు తిరువల్లిక్కేణి వాస్తవ్యులు, మహానువోవులైన పట్నం 
సుబ్రహ్మణ్యయ్యగారి శిష్యులు సి.ఎస్‌.కృష్ణస్వామయ్య గారు శత కీర్తన స్వరావళి 
యను పేర త్యాగరాజస్వామి వారి కీర్తనలు నూరింటిని స్వరరహితముగా కీ.శ. 1911 
ప్రాంతమున తెనుగునందు అచ్చొత్తించి నాటికి త్యాగరాజస్వామివారి కీర్తనలు 
పాదుచుండిన విధమును గ్రంధస్థముచేసి, కర్నాటక సంగీతమునకును, ఆంధ్రులకును 
మహోపకారమును చేసిరి. తరువాత చెప్పుకొదగిన వారిలో ముఖ్యులు కె.వి. శ్రీనివాస 
అయ్యంగారు. వీరు అనేక శ్రమలకోర్చి 1920 ప్రాంతమువరకు దక్షిణా పథమున 
గానము చేయుచున్న విద్వాంసుల వద్దనుండి సంపాదించిన గలిగినన్ని త్యాగరాజ 
స్వామివారి కీర్తనలు సంపాదించి స్వరపరచి “త్యాగరాజ హృదయ' మను పేర ప్రతి 
కీర్తనకు అవతారిక, టీకాతాత్పర్యములతో హరి కాంభోజి మేళమువరకు గల కీర్తనలలో 
కొన్నింటిని మేళకర్త క్రమమున మూడు భాగములుగా అచ్చొత్తించిరి. వీరిచేతను 
తరువాత రచింపబడిన 'గాన భాస్కరము” నందు కొన్ని త్యాగరాజు స్వామివారిని, 
ఇతర వాగ్గేయకారులవి రచనలు స్వరబద్ధముగా పొందుపరచినారు. ఇట్టి సంగీత 
[గ్రంథముల నెన్నిటినో అచ్చు వేయుటకు అన్ని విధములగు సహాయమును చేసినవారగు 
ఆదికేశవులు నాయుడు గారికి కర్నాటక సంగీతాభిమానులును, ప్రత్యేకముగా ఆంధ్రులును 
ఎంత బుణపడి యున్నారో చెప్పనవుసరము లేదు. వీరేగాక, ఇంకను అనేకులగు 
సంగీత విద్యాభిమానులు గ్రంథ రూపమున స్వరసహితముగా ప్రాచీనుల రచనలను 
అచ్చొత్తించి నిలుపుట వలెననేకదా యీనాడు మనకు ప్రాచీనుల గాన వైభవము 
కొంతయైనను తెలియుచున్నది ! 


రాజమహేంద్రవరము - గౌతమీ విద్యా పీఠమునందలి సంగీత శాఖయగు 
ఆంధ్ర గాన పరిషత్తువారి ఆధ్వర్యమున ఆచార్య విస్సా అప్పారావు పంతులుగారు 
దొరకినంతవరకు త్యాగరాజస్వామి వారి కీర్తనలకు ప్రతి పదార్ధ టీకాతాత్పర్యములను 
కల్లూరి వీరభద్రశాస్త్రి గారిచే వ్రాయించి అచ్చొత్తించిరి. ఇదియే నేడు మనకగుపడుచున్న 


58 


సమగ్రమగు త్యాగరాజ కీర్తనల ప్రతి. అప్రచలితములగు త్యాగరాజ కీర్తనలను డెబ్బది 
నాలుగింటిని అను పేర అచ్చు వేయించిరి. దొరకినంతవరకు క్షేత్రజ్డుని పదముల 
సాహిత్యమును ఒక సంపుటముగాను, స్వరసహితములుగా 78 పదములు మరియొక 
సంపుటముగను వీరే వేయించిరి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ 
వారు ఇంకను అముద్రితములగు 57 పదములను చేర్చి దీనినే తిరిగి అచ్చొత్తించిరి. 
అప్పారావు పంతులుగారు అధ్యాత్మ రామాయణ కీర్తనలను కొన్నింటిని సేకరించి 
స్వరసహితముగా ముద్రింపించిరి. 


ఆచార్య పి.సాంబమూర్తి గారు ఆంగ్లమున రచించిన దక్షిణ దేశపు 
'సంగీతము-సంగీతజ్ఞులు' అను గ్రంథమును అచ్చుపడక మిగిలియున్న భాగములను 
కూడా సంపాదించి, ప్రకటించుట సంగీత లోకమునకు మహోపకారమగును. వీరి 
వాగ్గేయకారుల చరిత్రలు, ఇతర సంగీత గ్రంథములు సంగీత ప్రపంచమున కెంతయో 
సేవచేయుచున్నవి. దక్షిణ దేశమున నింకను ఉండుటవలన అనేక విషయములయందలి 
సత్యము మరుగున పడకుండ నిలిచి యున్నది. సాంబమూర్తి గారి ఆంగ్ల గ్రంథములను 
తెనుగు అనువాదములు జరుగుట అత్యంతావశ్యకము. 


తాళ్ళపాక వారి రచనలను గూర్చిన విషయములను కూలంకషముగ 
పరిశీలించి గ్రంథ రూపమున వెలువరించిన వేటూరి ఆనందమూర్తిగారు తాళ్ళపాకవారివే 
యనుకొనదగిన కొన్ని రచనలు స్వరసహితముగా రాతి పలకలపై చెక్కినవి కొన్ని 
తిరుపతియందు ఇటీవలనే కనుగొనిరని వ్రాసి యున్నారు. ఈ రాతి పలకలయందలి 
విషయములను పరిశీలించినచో తాళ్ళపాకవారి కాలమునందలి సంగీత స్వరూపమును 
కొంతవరకైనను తెలుసుకొనుట కవకాశముండునని తోచుచున్నది. “రేర్‌ కీర్తనమ్స్‌ ఆఫ్‌ 
త్యాగరాజ” 

మునుగంటి వారి కుటుంబమున జన్మించిన శ్రీరామ్మూర్తి గారు, తాత 
తండ్రులవలెనే సంగీత సేవ చేయుటకు క్రమించి, 'గాన కళి యను పత్రికను చాలా 
కాలము నుండి నుడుపుచున్నారు. ఇది చందాదారులు, అభిమానుల ప్రోత్సాహమున 
నడచుచున్న వకైక తెనుగు సంగీత మాస పత్రిక. ఇట్టి వానికి ప్రభుత్వ సహాయముండుట 


క5్‌9ి 


ఆవశ్యకము. వీరి పత్రికయందచ్చొత్తించిన విషయములను వర్గీకరించి, సంపుటములుగా 
వెలువచించినచో, మరుగునపడిన విషయములనేకములు వెలుగునకు రాగలవు. 


దక్షిణ దేశమునందును, ఆంధ్రదేశమునందును ప్రచారము నందుంది మరుగున 
పడిపోవుటకు సిద్ధముగా నున్న రామదాసు, నారాయణతీర్జ్థులు, త్యాగరాజస్వామి 
మొదలగువారి రచనలను దొరకినంతవరకు సంపాదించి, స్వరసహితముగ ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వము వారు అచ్చు వేయించు ప్రయత్నములు చేయుచున్నట్లు తెలియుచున్నది. 
ఇది అత్యంతముదావాహమగు విషయము. ఇంత వరకు వచ్చిన (గగ్రంథములే కొద్ది! 
అందున, భక్తాగ్రేసరులగు తెనుగు వాగ్గేయకారుల రచనలు అతి కొద్ది! ఇది యీ నాటి 
పరిస్థితి. సాహిత్యములను సంపాదించుట, పరిష్కరించి టీకాతాత్చర్యములు వ్రాసి 
అచ్చొత్తించుట ఇట్టి పనులయందు తెనుగువారు చూపుచున్న (శ్రద్ధయు, అంతంత 
మాత్రముగనే యున్నది. ఇక ముందైనను ఇతోధికముగ కృతి, కీర్తన, పదాదులను 
తెనుగువారు వెలుగునకు తెచ్చుకొందురని ఆశింతము. ఇంతవరకు తెనుగునందు 
పరిష్ఫతములైన రామదాసు కీర్తనల ప్రతిగాని, ఇతర వాగ్గేయకారుల రచనల ప్రతుల 
గాని లేవనినచో ఏమనుకోవలెను? 


ఇప్పుడిప్పుడు సంస్కృృతమునందుగల కొన్ని ఉదధద్ధంథములు తెనుగు 
వ్యాఖ్యానముతో ప్రకటింపబడుచున్నవి. పి.యస్‌. ఆర్‌. అప్పారావుగారి వ్యాఖ్యానముతో 
వెలువడిన భరతుని నాట్యశాస్తము, ఆచార్య రాళ్ళపల్లి వ్యాఖ్యానముతో వెలువడిన 
భరతుని నాట్య శాస్త్రము, ఆచార్య రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి వ్యాఖ్యానముతో 
సంగీత రత్నాకరము, జమ్మలమడక మాధవరామశర్మగారి వ్యాఖ్యానముతో భావ 
ప్రకాశనము మొదలగు (గ్రంథములు వెలవడినవి. ఇంకను విద్యారణ్యుల 
దనుకొనబడుచున్న సంగీతసారము, రామామాత్యుల స్వరమేళ కళానిధి, 
సోమేశ్వరపండితుని రాగ విబోధము, వెంకటమఖి చతుర్దండి ప్రకాశిక, అహోబలుని 
సంగీత పారిజాతము, లక్ష్మీనారాయణుని సంగీత సర్వోదయము, తిరువేంకటకవి 
సంగీతసార సంగ్రహము మొదలగు ప్రాచీనుల గ్రంథములు వ్యాఖ్యాన సహితముగ 
తెనుగువారికి లభింపవలసి యున్నది. 


60 


ముగింపు 


ఐహికాముష్మిక సాధనమగు సంగీత విద్యయందు పరిశ్రమించిన కళాకారులకు 
వారి వారి కర్మానుబంధములగు పరిణామములు సంప్రాప్తించుట సహజము. ఇందు 
జ్ఞానులైనవారు ఆముష్మిక చింతనాపరులై గాన యోగమును సాధించి భగవంతునికి 
సన్నిహితులై అజరామరులగుచున్నారు. వారి రచనలు నేటికిని గానము చేయుచు 
సంగీత రసపిపాసులు తరించుచున్నారు. ఐహికమునందు తగిలినవారెంత 
విద్వాంసులైనను, నామరూపములు లేకనే పోవుచున్నారు. 


దొరకినంతవరకు సంగీత చరిత్రను పరిశీలించినచో కొన్ని చెప్పుకొనవలసిన 
విషయములు కనబడుచున్నవి. నాదరూపమగు సంగీతమును, అర్ధరూపమగు, 
సాహిత్యమును, సమానముగ కలిపి వాగ్గేయరూపములను వెలయించిన రచన 
లెక్కువగా గాన కళాభిమనులగు భక్తుల నాకర్షించుచున్నవి. ఈ రెంటియందును ఏ 
వొక్కదాని నధికముగా చేసినను, అట్టి రచనలు వాడుకయందంతగా నిలచుటలేదు. 
ఉదాహరణకు, నేడు మనము వినుచున్న అనేకములగు చిన్న కీర్తనలని 
చెప్పుకొనబడువానిని గమనించినచో రెండు మూడు సంగతులు మాత్రముగా గల్గిన 
పల్లవి, అను పల్లవులతో సాహిత్యాక్షరములు, సంగతుల యందెక్కువ దూరము 
జరుగక అర్ధమును తెలుసుకొనుటకు ఇబ్బంది పెట్టనివై యుండి యొకటి రెండు 
చిన్నవిగ నుండు చరణములతో తరచుగా వినబడుచు, ఆకర్షించుచున్నవి. ఎక్కువ 
సంగతులు గలిగి రాగ స్వరూపమును విస్తరించుకొనునవై యుండి సాహిత్యము 
పలుచునై యుండెడి రచనలు మనకు వినబడుటలేరు. ఇందులకు కారణములు : 1. 
ఇట్టి రచనలను పాఠము చేసికొని, బలమగు నభ్యాసముతో, సాహిత్య భావమును 
రూపొందించుచు, ప్రదర్శించుటకు విద్వాంసులు ప్రయత్నింపకుండుటయు, 2. ఇట్టి 
రచనలను సాధించి, పాటవముతో గానము చేసినను, విని ఆనందించు శ్రోతలు 
చుండుటయునని తోచుచున్నది. 


సాహిత్య మధికముగా నుండి తదనుగుణముగ సంగీతమును తగు 
మాత్రముగా నుండెడి రచన లనేకములు నేడు మరుగున పడి పోవుచున్నవి. దీనికి 


61 


కారణములు గలవు. గాన విద్యాభ్యాసము చేయువారు సాహిత్యమునందలి మాటల 
పొందిక, విరుపులు, భావద్యోతకములగు నుచ్చారణ, తెలియనివారై, వ్యతిరేకార్థములు 
ధ్వనించెడు విధముగను, అర్థమే స్ఫురింపని విధముగను, పాడుచుండుట యొకటి. 
ఇట్టి విధముగా పాడునప్పుడు, గానమునందైనను ప్రజ్ఞా పాటవములు ప్రదర్శించి 
శోతలనాకట్టు కొనగల విద్వాంసులును కరువగుచున్నారు. ఇది రెండవ కారణము. 
త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనలును, మైసూరు సదాశివరావు, కృష్ణ స్వామయ్య, 
దొరస్వామయ్య మొదలగువారి రచనలలో సాహిత్య పాటవము గల రచనలును, మునిపల్లె 
సుబ్రహ్మణ్యకవి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు, నారాయణతీర్థులవారి తరంగములు 
మొదలగు రచనలును నేడు వినబడుట తగ్గుచున్నది. అల్లే త్యాగరాజస్వామి 'ఓ రంగశాయి” 
వంటి కీర్తనలును, సంగీత ప్రధానములై యుండెడి యితరుల రచన లనేకములును 
మనకు నేడంతగా వినవచ్చుట లేదు. 


ఈ శతాబ్దపు తాలి రోజులలో నేడు మనము చూచుచున్న కచ్చేరియను 
సంగీత ప్రదర్శనా పద్ధతి ప్రారంభమైనది. ఉన్నతాసనమున ప్రదర్శకులు కూర్చుండుట, 
వారిని పరివేష్టించి శ్రోతలు తరగతులుగా కూర్చుండుట. రెండు నుండి మూడు నాలుగైదు 
మధ్యమకాల కీర్తనలను పాడి, ప్రస్తారమున కనువైన పెద్ద రాగము నొక దానిని 
విపులముగా నాలపించి, అందు విలంబకాల కీర్తన మొకటి పాడి, అటు పిమ్మట 
రాగము, తానము, పల్లవి పాడి పాండిత్య ప్రదర్శనము చేసి, పదము, జావళి, తిల్లాన 
మున్నగు రచనలను కొన్నిటిని పాడి ముగించుట యీ కచ్చేరీ సంప్రదాయమై వచ్చుచున్నది. 
దీనికట్టి రూపమేర్చడుటకును కొంతవరకు కొన్ని సంస్థల తోడ్పాటు, కట్టుబాట్లు, పోషణ 
మొదలగునవి కారణము లనియే చెప్పుకొనవలెను. సుమారు ఏబది సంవత్సరములకు 
ముందు ప్రారంభింపబడి దేశమునందుగల మూల మూలల నుండి విద్వాంసులను 
రప్పించి, ఆదరించి, వారి గానమును విని, ప్రోత్సహించిన సరస్వతీ గాన సభ వంటి 
సభల యొక్కయు ఆ సభా నిర్వాహకులగు కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తి గారి 
వంటి కళా పోషకుల యొక్కయు కృషి ప్రభావము, చాల వరకు ఈ కచ్చేరీ 
సంప్రదాయములపై నున్నదనుటకు సందేహము లేదు. ఇట్టి గాన సభలు, కచ్చేరీ 
పద్ధతులు రాక మునుపు రాజాస్థానములయందును, దేవాలయముల యందును, ధనికుల 


62 


ఇండ్ల యందును, గాన విద్యా ప్రదర్శనలు జరుగుచుండెడివి. అట్టి యెడ భక్తి వైరాగ్య 
పూరితములగు గీతముల నాయా సందర్భముల ననుసరించి, శృంగారాది రస 
భూయిష్టములగు రచనలతోను, కాలక్షేపములు జరుగుచుందడెడివి. 


విలంబకాలమున గానము చేయదగినవగు క్షేతజ్ఞుని పదములు, ముద్దుస్వామి 
దీక్షితుల వారి కీర్తనలు మొదలగునవియు క్రమముగా మనకు దూరమగుచున్నవి. 
దీనికి గల కారణము మధ్యము, దురిత కాలములలో కసరత్తులు చేయు విద్వాంసుల 
గానమును విని యానందించు శ్రోత లధికమగుచుండుటయే. విశ్రాంతిగా రాగ 
సంప్రదాయములను పోషించుచు సాహిత్యభావమును ద్యోతకమగునట్లు పాడుచు, 
(శ్రోతలకు మానసికమగు విశ్రాంతిని, తన్మయతను కలుగ జేయుచు, సంగీత సరస్వతిని 
ఆరాధించుకొనుచు, తాము తరించి, యితరులను తరింపజేయు విద్వాంసులకు పోషణ, 
పాలన, కరువగు చుండుట వలన ఇట్టివి జరుగుచుండునని తోచుచున్నది. కాలక్రమమున 
మార్పులు వచ్చుచుండుట సహజమేకదా! అందిట్టివియు, నుండవచ్చును. సంగీతము 
సంప్రదాయసిద్ధముగ నుంచి పరిరక్షించి, తమ తరువాతి తరములవారికి అందించెడు 
ప్రయత్నములు చేసెడివారు కొందరును, నూతనములని తమకు తోచిన కొన్ని క్రొత్త 
ప్రయోగములను జేసి వానిని సంప్రదాయములుగ నుండెడివారు మరి కొందరును 
యుండుట ఎప్పుడును జరుగుచున్నదియేకదా! ఇందు యీ రెండు తరగతుల వారి 
ప్రయత్నముల యందును, మంచిని గ్రహించుటయే న్యాయము. 

కచ్చేరీ ప్రదర్శనా పద్ధతి యందెన్నియో నూతన వియములుధృవించి కొన్ని 
సంప్రదాయములుగా నిలచి యున్నవి, కొన్ని మరుగను పడిపోవుచున్నవి. 
మహాభక్తులగు త్యాగరాజాదులైన వాగ్గేయకారులు గాన విద్యను ముక్తిసాధనముగా 
నెంచి దేవతాస్తుతి పరములైన కీర్తనలను, భగపదంకితములైన కృతులను గానము 
చేయగా, వారి రచనలను తమ గాన విద్యా ప్రాథిమతో సంగతులు, సందర్భములు 
అమర్చుకొని పాడుటను గాయకులు ప్రారంభించినారు. ఇట్టి వానియందు నేటి 
శోతలను రంజింపజేయగలిగినవి నిలచుచున్నవి, లేనివి అంతరించుచున్నవి. 


పల్లవి పాడెడు పద్ధతియే వెనుకబడినదని చెప్పవచ్చును. పాండిత్య ప్రకర్షను 
తెలియజేయు నిట్టి ప్రక్రియలను విని అనందించెది శోతలు కూడ కరువగుచుండుటయే 


63 


దీనికి కారణము ఒకప్పుడు రెండు మూడు గంటల సమయమునందు సుమారు పదిమేను 
లేక ఇరువది రచనలను గానముచేసి, సంగీత సాహిత్య పిపాసువులగు శ్రోతలను, 
గాయకులానందింప జేసెడివారు. నేడు చిన్న చిన్న రచనలను పాడి, రాగాలాపనము 
నందును, కల్పన స్వరమునందును, ఎక్కువ సమయమును గాయకులు గడుపుచున్నారు. 
కనుక సంగీతాభిమానులకు మాత్రమే, అందున శాస్ర పరిచయమున్న వారికి మాత్రమే 
ఆనందమును కలిగించునవియై తగుమాపఫ్ర సంగీతాభి రుచియుండి, సాహిత్యభావమును 
మాత్రము ఆస్వాందిచి యానం మము నందలి మంచి చెడ్డలు కాలమే నిర్ణయించగలడు. 


కీర్తన, కృతి యను వాటికి సంగతులను నొక ప్రక్రియను ప్రారంభించి 
'ప్రచారమునకు తెచ్చినవారు కొలదిమంది మహాగాయకు క్రిందటి శతాబ్బపుటంచుల 
యందు ప్రభవించి యుండిరి. సంగతులు వేయునప్పుడు ఒకే మాటను అనేక భావములను 
స్ఫురింప చేయునట్లు పాడుటయే యుద్దేశ్యము. ఇది అభినయమునకు వీలగునట్లు 
టేత్రజ్ఞులు మొదలగువారి శృంగార పదములు పాడునప్పుడు, వాక్యము నందలి 
భావములను వేరు వేరు విధములుగా అభినయించి చూపెడు వారికి అనువగునట్లు 
పాడుచుండెడి పద్ధతినుండియే యీ సంగతులను వేయు విధమును పుట్టియుండవచ్చును. 
రాను రాను యిది సంగీత ప్రధానమగు నొక విలక్షణ రూపమును దాల్చుచున్నది. 
కొన్ని యెడల యిట్టి సంగతులధిక ప్రసంగములవలె తోచుటయు గలదు. వాగ్గేయకారులు 
తవ భక్తిని, ఆర్తిని చెప్పుట కుపయోగించుకొనిన రచనలయందలి సాహిత్యరూపము 
దాని వ్యక్తిత్వమునే కోల్పోవుచు వికృతమగుచున్న సందర్భములును కనబడుచున్నవి. 
భజన క్తూటములయందు భక్తితో గానముచేసికొనెడి యలవాటు తొలగిపోవు చుండుట 
వలనను ఇట్టి సందర్భములు తమ గౌరవమునకు తక్కువ యనుకొనెడి విద్వాంసులు, 
క్రమముగా మహానుభావుల రచనలలో కొన్నిటికి సంగీతపు పాలును కొంచెము పెంచి, 
అట్లు పెంచుటకు వలనుపడని వాటిని భజసక్తీర్త్సలనియు, దండకములవలె నున్నవనియు, 
త్రోసిపుచ్చుట జరుగుచున్నది. కొందరు పూర్వుల రచనలను వల్లించి అనుశ్చతముగా 
వచ్చు పద్ధతులపై వినిపించుటకు శక్తిచాలక తమకు తోచిన విధముగా సంగీత 
సాహిత్యములను కల్పించుకొనుచు, స్వంత రచన లనుపేర కొన్ని వినిపించుటకును 
పూనుకొనుచున్నారు. ఇట్టి రచనలను వినునప్పుడు వయోవృద్దులకును, మహానుభావులగు 


64 


వాగ్గేయకారుల రచన లనేకములు తెలిసనవారికిని, సాహిత్యము నందు, 
స్వరమునందుకూడ, ఎచటనుండి యెవరెవరి ధాతుమాతు స్వరూపములు ముక్కస్యముక్య 
అనునట్లు సంగ్రహింపబడినవో తెలియుచు మనసునకు బాధ కలిగించుచున్నవి. 
మహానుభావులైన వాగ్గేయకారు లొకరు, మొన్న మొన్నటివరకు మన మధ్యనే 
యుండినవారు, తాము రచించిన యే రచన యందైనను ప్రాచీన వాగ్గేయకారుల 
అనుకరణలను చూపించగలవారికై వెదకుచుండెడి వారట. వీరికి పాఠమునందు లేని 
త్రిమూర్తుల రచనలే లేవని చెప్ప వచ్చునట. ఇట్టి మహాప్రతిభగల వారినే కదా 
వాగ్గేయకారులని చెప్పుకొనవలెను! 


యగపురుషు లనుకొనదగిన వారిలో (గ్రంధకర్తలు, మార్గ దర్శకులు నగు 
విద్యారణ్యులు, హరి పాలదేవులు, తాళ్ళపాకవారు, పురందరదాసులు, రామామాత్యులు, 
సోమనాధుడు, గోవింద దీక్షితులు, వెంకటమథఖీ మొదలగువారును, వాగ్గేయకారులు, 
విద్వాంసులునగు రామదాసు, నారాయణతీర్భులు, క్షేత్రజ్ఞులు, సిద్ధేంద్ర యోగి, శ్యామ 
శాస్త్రులు, త్యాగరాజస్వామి, దీక్షితులవారు, పట్నం సుబ్రహ్మణ్యయ్య, గర్భపురివారు, 
సుబ్బరామదీక్షితులు, ఆదిభట్ల నారాయణదాసు హరినాగభూషణం, నుసర్ల దక్షిణామూర్తి, 
పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, వీణ వెంకటరమణదాసు, పొడుగు రామమూర్తి, 
ద్వారం వెంకటస్వామి నాయుడు మొదలగు వారం దరును సరస్వతిని తాము 
సోప్రానములుగా నేర్పడి దివినుండి భువిపై నవతరింపజేసి రనుకొనుటలో ఆశ్చర్యము 
లేదు. ఇది తెనుగువారి సంగీత సేవకు, వారి సంగీతా భిమనమునకును ఒక క్షుప్త్రమగు 
ప్రశంస మాత్రమే! 


ఇది యొక చిన్న రచనమగుటచే నిందుదహరించుటకు వలను పడని 
విషయములును, గ్రంధములును ఎన్ని యోకలవు, అట్లే గాయక, వాదక నిపుణులగు 
విద్వాంసు లెందరో కలరనుటకు సందే హములేదు. దీనికి కళాకారులు, కళాభిమానులు 
మన్నింతురుగాక! 


అనుబంధం 1 


గడచిన 70, 80 ఏండ్ల నుండియు గాన విద్యయందు నిపుణులై పేరు 
గడించిన కొందరు విద్వాంసులను తలచుకొనుట న్యాయము. 


వ 


కళ ల కా 
ఆఅ ౨ ౨ ౫ అ ప ఆ 0 ౪ ౭ 


రం 
నో 


అ ౨ ౩ (రాల అ లి ఖ 


1 గాయకులు 
పర్వతనేని వీరయ్య చౌదరి 
చిలకలపూడి వెంకటేశ్వర శర్మ 
ఉప్పలపాటి అంకయ్య 
సుసర్ల నాగేశ్వర శాస్త్రి 
వంకదారి వెంకట సుబ్బయ్య గుప్త 
మంగిపూడి రామలింగ శాస్త్రి 
అద్దంకి శ్రీ రామమూర్తి 
క్రొవ్వి సత్యనారాయణ 
మహావాది వెంకటప్పయ్య 
డొక్కా శ్రీరామమూర్తి 
రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి 
సధ్యావందనం శ్రీనివాసరావు 
ధేనువకొండ సుబ్బారావు 
శ్రీపాద పినాకపాణి 
చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళి 
వింజమూరి వరదరాజ అయ్యంగార్‌ 
ఈదర నాగరాజు 
ఎం. సీతారామానుజాచారి 
మర్ల సూర్యనారాయణమూర్తి 
శిష్టా రాజశేఖరం 


బి2, 
2౨. 


రం 


రాలా జ మ ఖై 


న 


వా రాలా భి రు 


పురాణం పురుషోత్తమ శాస్త్రి 
సాగి వెంకటేశ్వరులు 
2 వర్ధిష్టు కళాకారులలో కొందరు 
మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 
నేదునూరి కృష్ణమూర్తి 
నూకల చిన సత్యనారాయణ 
ఓలేటి వెంకటేశ్వరులు 
ఎం.ఎస్‌.బాల సుబ్రహ్మణ్య శర్మ 
ఎ.వి.ఏస్‌. కృష్ణరావు 
కర్లపాలెం చంద్రమౌళి 
ద్వారం భావనారాయణరావు మొదలగు వారెందరో కలరు, 


8. వైణికులు 


బెహతా రాజారావు 
కంభంపాటి అక్కాజీరావు 
ములుగు శివానంద శాస్త్రి 
ఈమని శంకర శాస్త్రి 
అయ్యగారి సోమేశ్వరరావు 
కవిరాయని జోగారావు 
వాసా కృష్ణమూర్తి 
చిట్టిబాబు 


మొక్కపాటి నాగేశ్వరరావు 


67 


10. 
మ్మ. 
12. 


ఫక్‌ 


ఆ 800 వం రా తా రి అ సి 


సా సడి సాన్‌ సజ 
ఊఉ ల [5 లగ ౬ 


పద్మనాభాచార్యులు 
నల్లాన్‌ చక్రవర్తుల పార్ధసారధి 
పప్పుసోమేశ్వరరావు మొదలగువారు. 

4 వాయులీన విద్వాంసులు 
అరిపిరాల సత్యనారాయణమూర్తి (వీరు తెనుగునం దనేక గ్రంధములు రచించిరి) 
తిరుపతి పొన్నారావు 
చాగంటి గంగరాజు 
కె. ఎస్‌. వెంకట్రామయ్య 
నోరి నాగభూషణం 
పేరి సుబ్బారావు 
అన్నవరపు రామస్వామి 
నల్లాన్‌ చక్రవర్లుల కృష్ణమాచారి 
కరూర్‌ చిన్నస్వామి శిష్యులు పి. కుప్పుస్వామయ్య 
సుసర్ల లక్ష్మీనరసింహశాస్రి 
మారెళ్ళ కేశవరావు 
చల్లపల్లి పంచనదీశ్వర శాస్త్రి 
చల్లపల్లి సీతారామయ్య 


సేతురామయ్య మున్నగువారు. 
ర్‌. వేణు విద్వాంసులు 


మంగళంపల్లి పట్టాభిరామయ్య 
పోలవరపు రామచంద్రరావు 


3. _ వేల్పూరి విజయరాఘవరావు 
4. ప్రపంచం సీతారాం 


5. జంగం పాపయ్యలింగందేవర 
మున్నగువారు. 


ఇంకను - 
1. _ సుందరంపల్లి సూర్యనారాయణ 
లై రాధాకృష్ణనాయుడు 
8. వై. తాతయ్య 

4. చిప్పాడ చిట్టి 

5. మహమ్మద్‌ ఖాసీంసాహెబ్‌ 


మొదలైన క్లారినెట్‌ విద్యాంసులు 


1. షేక్‌ చినమౌలాసాహెబ్‌ 
2. _ దోమాడ చిట్టబ్బాయి 


8. గుంటుపల్లి విఠల్‌ దాసు 
మొదలైన నాదస్వర విద్వాంసులు. 


1. కోలంక వెంకటరాజు 
మారేమండ వరదాచారి 
తిరుపతి రామానుజాచారి 
చింతలపూడి త్రిమూర్తి 
కాట్రావులపల్లి వీరభద్రరావు 


రాలా జ లఘ 


క్రొవ్విడి హనుమంతరావు 


10. 
షే. 
12. 
18. 
కేడీ 
15. 


పుచ్చా సుబ్బారావు 

శ్రీపాద సన్యాసిరాజు 

ముక్తేవి రంగాచార్యులు 
జోన్నలగడ్డ సింహాచలశాస్త్రి 
మహాదేవ రాధాకృష్ణంరాజు 
అట్లూరి వెంకటేశ్వరరావు 
దండమూడి రామమోహనరావు 
ఎల్లా వెంకటేశ్వరరావు 
వి.కమలాకరరావు 

మొదలగు మృదంగ విద్వాంసులు. 


అనుబంధం 2 


ఈ రచనా వ్యాసంగము నందు నాకు తోడ్పడిన వ్యక్తులు, ఉపకరించిన గ్రంధములు. 


క్షే, 
లి, 


8. 


తాళ్ళపాక కవుల కృతులు డా॥ వేటూరి ఆనందమూర్తి 
ఆంధ్ర వాగ్గేయ కారుల చరిత్ర బాలాంత్రపు రజనీకాంతరావు 
మార్గ-దేశి వాజ్బయమహాధ్యక్ష డాక్టర్‌ వద్లమూడి గోపాలకృష్ణయ్య 
ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరిత్ర డా॥ ఎస్‌.వి. జోగారావు 


శ్రీమల్లికార్డున పండితారాధ్య చరిత్ర చిలుకూరి నారాయణరావు గారిచే 
పరిష్మరింపబడిన పాల్కురికి 
సోమనాధుని గ్రంధము 

1)1060[ఖ)ు/ 05084 యజు 

411310 జర 1105101203 

1/0.-1 1, 111. ఆచార్య పి. సాంబమూర్తి 


70 


7... సంగీత శబ్దార్ధ చంద్రిక గానకళా విశారద అరిపిరాల 
సత్యనారాయణ 


8. _ నాట్యకళ (మసపత్రికలు) ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక 
అకాడమీ ప్రచురణలు 


9. గానకళ (మాస పత్రికలు) మునుగంటి శ్రీరామమూర్తి 
సంపాదకత్వమున కాకినాడ నుండి 
వెలువడుచున్న ప్రచురణలు. 


ఇంకను తమ అమూల్యములగు సలహా సంప్రదింపులతో నాకు సహకరించిన 
చిన్న స్వామయ్యగారి శిష్యుడు వాయులీన విద్వాంసుడు పి. కుష్పుస్వామయ్య, శతాధిక 
(గ్రంధ రచయిత రావూరి భరద్వాజ, గాయక, వైణికులు వాసా పద్మనాభం, నా 
సోదరుడు వాడ్రేవు పురుషోత్తం, కుమార్తె వాద్రేవు భరణి. మున్నగువారు వీరికి నా 
హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ఆశీస్సులు. 


మునుగంటి పానకాల రావు : 

సంగీత కృతి దర్చణము మరియు స్వరవర్ణ సుధానిధి, యను రెండు లక్ష్యములను 
వ్రాసి ప్రచురించారు. 1912, 1930 లలో ఈ రెండు [గ్రంథాలు జనాదరణకు 
నోచుకున్నవి. కాకినాడలో గవర్నమెంటు బాలికా పాఠశాలలో సంగీత పండితుడుగా 
పనిచేసి అనుభవమున లక్ష్య లక్షణముల పుక్కిట బట్టిన వారై విద్వాంసులుగా పేఠరొందిరి. 
రామ భక్తులై పలు స్వర జాతులు తన, పద వర్ణ కృతులు రచించారు. రసోచితమైన 
నడకతో భగవద్భజనే ధ్యేయముగా, సంగీత సాధనచే జనావళి భక్తినలవరచుకొనుమని 
ప్రచారం చేసిన మహా గాయక వాగ్గేయకారులు. 
పట్రాయని సీతారామయ్య : 

రసవద్ధాయకులైన పట్రాయనివారు 20.3. 1900 జన్మించారు. గాత్ర 
పండితులుగా ప్రభుత్వ సంగీత కళాశాల విజయనగరంలో ఎందరినో తీర్చి దిద్దినారు. 
అయ్యగారి సోమేశ్వరరావు బురిడి లక్ష్మీ నారాయణ, ఘంటసాల, సుశీలలకు సంగీత 
శిక్షణనిచ్చారు. 20వ శతాబ్దంలో ప్రఖ్యాత వాగ్గేయకారుడు. వీరి కుమారులే సంగీత 
రావు. వైణికులు. కూచిపూడి వారి నృత్య నాటికలకు సంగీతాన్ని అందించిన ప్రజ్ఞాశాలి. 
ఇహపరసాధనమే. దర్శనమిడు (వకుళాభరణం) గణనాధ స్మరణ (హంసధ్వని) 
లలితేసరసగాన (లలిత) ముఖ్యమైన రచనలు. 17.4. 1957 లోకాన్ని వీడినారు. 
వాసా పద్మనాభం : 

ది. 22.12. 1932న లక్ష్మీనరసమ్మ జగన్నాధం దంపతుల కుమారుడై 
విశేష సేవ చేసినారు. విజయనగరం కళాశాలలో శ్రీ సుదర్శనం అప్పలాచార్యుల 
వద్ద వీణ మరియు శ్రీ ద్వారం భావనారాయణ కడ గాత్ర విషయములు శ్రద్ధాసక్తులతో 
నేర్చి అనతి కాలములోనే వ్యాప్తికి వచ్చినారు. తండ్రిగారు ద్వారం వేంకట స్వామి 
నాయుడు గారి శిష్యులగుటచేత ఎడనెడ వారి వాద్యము విని వృద్ధి చేసికొనినారు. 
పలు సన్మానాలను పొందినారు. హైదరాబాద్‌ ప్రభుత్వ సంగీత కళాశాలలో పని 
చేసి తర్భీదు ఇచ్చినారు. శాస్త్ర చోదిత పలు అంశములను పరిశీలించి గ్రంథమును 
వెలయించారు. మేళకర్త విషయమున సుదీర్హ పరిశోధన వారిది. ఆకాశవాణిలో 
మద్రాసు 1950 నుండి అటు తర్వాత విజయవాడ-హైదరాబాద్‌లలో 1993 వరకు 
గాత్రం వీణకచేరీలు ప్రసారము అయినాయి. 8.8. 1994 వీరు దివంగతులైరి వీరి 


72 


కుమారులే శ్రీ వాసా గోపినాథ్‌ గాత్ర విద్వాంసులు. హైదరాబాద్‌ ప్రభుత్వ సంగీత 
కళాశాలా ఆచార్యులు. 


మునుగంటి వెంకట్రావు పంతులు : 

వీరు మునుగంటి శ్రీరామమూర్తి తనయులు. స్వర లిపిని అనుసరించి కొత్త 
కీర్తనలు విద్యార్థులకు చెప్పడం, అందులో మెళకువలు భోదించే వారని వారి శిష్యులు 
ఓలేటి వెంకటేశ్వరులు అనేవారు. అది నేర్చుకుంటే సంగీతం వెన్నతో పెట్టిన విద్యవలె 
కరతలామలకమైతుందనేవారు. క్షేత్రయ్య పదాలు రాగరంజకంగా కచేరీలు పాడేవారు. 
ఓలేటి వెంకటేశ్వర్లు, వింజమూరి సీత, అనసూయ సోదరీ మణులు సంకీసరామశాస్రి 
బాగా నేర్చిన ఘనులు - మునుగంటి హిందూస్సానీ సంగీతమూ సాధించి లక్షలక్షణాల 
సమన్వయ పరిచినారు. తమ పట్టణంలో తమ శ్రీరామ సమాజం ద్వారా గణపతి - 
శ్రీరామ నవమి వేడుకలు భావుకంగా జరిపి నాటి పెద్దల రావించి జనబాహుళ్యానికి 
కర్ణాటక సంగీతాన్ని రసానందంగా పంచి యిచ్చారు. వీరి పాటలో రసావేశము, 
భావం తొణికిసలాడేవి. సంగీత ప్రయోజనం దైవసాక్షాత్మారమని నమ్మిన విద్వద్వరేణ్యుడు. 
ఆయన గాన శైలి చౌకట్టు ఓలేటి గారి గానంలో కనబదేదంటారు పెద్దలు. 
మర్ల సూర్యనారాయణ : 

మర్ల వారిది సంగీతారాధ్య కుటుంబం కావుననే అణ్జామలైలో సంగీత భూషణ 
సంపాదించుకొని తెలుగునాట రుచిమంతమైన కీర్తనా పాటాన్ని అందించిన వారిలో 
డొక్కావారి తర్వాత మర్లవారు ముఖ్యులు. 1969-1973 వరకు మద్రాసు ఆకాశవాణి 
ధార్వాడ్‌, విజయవాడ, విశాఖపట్టణంలలో పని చేసారు. పలు సంగీత రూపకాలను 
సంగీత శిక్షణనూ అందించిన కీర్తనా పటుత్వంగల విద్యన్మూర్తీ సంప్రదాయమైన 
పాటలో సాహిత్య స్ఫూర్తి గల విద్యాంసులు. ఎందుండి వెడలితివో అనే త్యాగయ కీర్తన 
రెండవైపు మగువ తనకేళికామందిరము వెడలెన్‌ అనే క్షేతయపదము 1930 ప్రాంతంలోనే 
గ్రామఫోను రికార్దిచ్చారు. ఒక ఆదర్శ గరువు పాటకులుగా ఆయన స్థానం మరువలేనిది. 
టైగర్‌ వరదాచార్య పొన్నయ్య పిళ్ళై గార్ల గాన ప్రభావం ఈయనలో కనబడేది. మర్లవారు 
15. 10. 1995 దేహాంతం చేశారు. 


73 


పిరాట్ల శంకర శాస్త్రి : 


వాగ్గేయకారు రత్న బిరుదాంకితులైనా శ్రీ శంకర బ్రహ్మ వేత్తయై లక్ష్య లక్షణ 
కోవిదుడై ముత్యాల సంస్థాన్‌ విద్వాంసుడై మద్రాసు సంగీత పరిషత్‌ సభ్యుడై వరలినారు. 
వాగ్గేయకార రత్న శ్రీ పాపట్ల లక్ష్మీకాంతం మరియు ముత్యాలపేట త్యాగయ్య శిష్యుడై 
గాన కోవిదుడని పేరు గడించి వనపర్తి, ఆత్మకూరు, విజయనగరాల సంస్థానమందు 
కచేరీ చేసి పారితోషికము పొందిరి. ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో చర్చలలో పాల్గొన్నారు 
లక్ష్యవేత్తయై కామవర్ధని, భైరవి, షణ్ముఖ ప్రియ, సిమ్మేంద్రమధ్య రాగాలలో కృతులు 
రచించిరి. పలు వాద్యములందు ప్రావీణ్యము కల్లినవారు. 


మరియు పురాణం కనకయ్య శాస్తి బలిజేపల్లి సీతారామ శాస్త్రి, ధేనువకొండ 
చిన్నయ్య నారుమంచి సీతారామయ్య, టి.ఎన్‌.సి. వి నారాయణాచార్య, దుడ్డు 
సీతారామయ్య, రాజనాల వెంకటప్పయ్య, పారుపూడి చలమయ్య, గబ్బిట యజ్ఞన్న, 
మహావాది వేంకటప్పయ్య శాస్త్రి, కోవి సత్యనారాయణశాస్తి వింజమూరి వరద 
రాజయ్యంగార్‌ (మద్రాసు) మొదలగు వారు ప్రసిద్ధులు. 


డొక్కా శ్రీరామమూర్తి : 


సుందరమ్మ సోమనాధశాస్త్రి గారలకు 'వక్కలంకి అమలాపురం తాలూకాలో 
31.12. 1907న జన్మించారు. అనుశృతభక్తివశులై సంప్రదాయగానం పుణికిపుచ్చుకొన్న 
గాయకుడు కోనసీమ వారు. అణ్జామలై విశ్వవిద్యాలయపు సంగీత భూషణ పొందిన 
ప్రథమ ఆంధ్రుడు. సామవేదరతుడై సంగీత పరమైన శాస్త సంప్రదాయముల పుక్కిట 
బట్టి శ్రీరాజ రాజేశ్వరి ఉపాసకులై కొంతకాలము విజయనగర మహారాజ ప్రభుత్వ 
కళాశాలలో ఆచార్య పదవి స్వీకరించి విద్యార్థులకు మెరుగైన విద్యనందించారు. 
వాగ్గేయకారులై 'శాప్రీయ సంగీత సర్వస్వము అను పేర డెబ్బది రెండు మేళ కర్తలలోనూ 
వర్ణములు రచించిన దక్షులు. నిజసంగీతోపాస - వీణావాద్యరహస్యవేది. మద్రాసు 
రేడియోలో చాలాకాలం శనివారపు కచేరీలు చేశారు. రాగ-తాన-స్వర-నెరవలు 
విశేషాలన్నీ శాస్త్రి గారి గానంలో చక్కగా భాసించేవి. 1.1. 1966న పదవీ విరమణ 
చేసి సంగీత సాధన వదలక నాదోపాస వైభవమును ప్రకాశపరచారు. 


74 


పాలగుమ్మి విశ్వనాథం 

శ్రీ ఈమని శంకర శాస్త్రిగారి వీణ వాద్య రహస్యము క్షుజ్ణముగా తెలిసికొని 
లలిత, లలిత శాప్రీయ సంప్రదాయ సంగీతముల వైవిధ్య మెరుక పరచిన విశాల 
భావుకులు. కవి-గాయకులై ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రంలో పలువత్సరములు 
మహోన్నత సేవ యొనర్చిన ధీమంతులు. ఎన్నో గేయాలకు తన సంగీతాన్ని మలచి, 
రసభావము వేలార్చిన యశస్వి. ఆయన అనేక భావుకుల లలిత గీతాలకు స్వర 
సమార్చనము చేసి పలువురిచే పాడించారు. వీరి శిష్యులు అనేకులు. ప్రధానులుగా 
శ్రీ వేదవతీ ప్రభాకర్‌, ఎన్‌.బి.క. మోహన్‌ రాజ్‌ కలగా కృష్ణ మోహన్‌ గార్లను 
పేర్కొనవచ్చు. 
ఓగిరాల వీర రాఘవ శర్మ 

గాయత్రీ ఉపాసనాధురీణులై గాయత్రీ పంచాయతనము పూజించి 56 
రాగాలలో సుమారు నూరు కృతులు. రాగ భావ, భక్తి భావాత్మకముగా రచించినారు. 
శ్రీ హరి నాగభూషణం నేతృత్వంలో శిక్షణ పొంది గాన ధీరులై కొవూరు (రాజమండ్రిలో 
చాలాకాలము వసించి రచనలు వెలయించారు. 'జ్ఞానానందతీర్ధ దీక్షానామము శ్రీ 
నాధానంద తీర్భులనుండి పొంది పరదేవి కృపకు పాత్రులైరి. శ్రీ గాయత్రీ దేవి 
సనాతన (వలజి) నీ పదారవిందములే (ప్రణవ ప్రియ) - సంకీర్తన త్రిపుట తాళము 
వంటి అనేక రచనలు కావించిరి. కీర్తనలను సర్వశ్రీ డి.క.జయరాం, జి.ఎన్‌.బి. 
చెంబై , అరియకుడి, బెంగుళూరు నాగరత్నం, మాలతీ పద్మనాభరావు, అటువలె 
సర్వశ్రీ బాల మురళీకృష్ణ, హైదరాబాద్‌ సోదరీమణులు మున్నగువారు వ్యాప్తి చేశారు. 
ద్వారం భావనారాయణరావు 

15.6. 1924 సర్వశ్రీ పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు శ్రీమతి 
జగ్గాయమ్మలకు జన్మించి మహోన్నత స్థాయి కెదిగిన లక్ష్యలక్షణ సంపన్నులు. సంగీత 
శిక్షణ ఉగ్గుపాలతో అబ్బినది. స్వీయసాధన, సతీర్భులతో చర్చించడం, యధాశక్తి 
చిరువయస్సునుండే కళా వైశారద్యము ప్రదర్శించుట. తండ్రి గారితో దేశ దేశాలు 
సంచరించుటచేత ఉదాత్త అనుభవం గడించి, లక్ష్య లక్షణ కోవిదులుగా పేరొందారు. 
ఆకాశవాణిలో గాత్రవాయులీనాలు సమర్పించారు. పద్మభూషణ్‌ పి.సాంబమూర్తి 


75 


వద్ద మరియు టి.వి.సుబ్బారావు గార్ల చెంత విద్యామర్శ్మములు నేర్చిరి. ఎమ్‌. ఆర్‌. 
ప్రభుత్వ సంగీత కళాశాల, విజయనగరం మరియు విజయవాడలలో ప్రాచార్యులుగా 
పనిచేశారు. మద్రాసు, బొంబాయి, ఢిల్లీ, హైదరాబాద్‌, ఉత్కళ్‌, కేరళ యూనివర్సిటీలలో 
అమోఘమైన ప్రదర్శ్భనలిచ్చి సిద్దాన్త ప్రామాణిక న్థాపనల విషయంలో తనదైన ముద్ర 
వేసుకున్నారు. “చతుర్దండి ప్రకాశికా” తెనుగు సేతను అద్భుతంగా అందించారు. 
మరెన్నో మహోన్నత [గ్రంథాలు అందించిన విద్వత్మ్కోవిదులు. 


పురాణం కనకయ్య శాస్త్రి : (1875-1954) 


ప్రముఖ గాత్ర వయొలిన్‌ విద్వాంసులు. గద్వాల్‌ సంస్థాన విద్వాంసులు 
మరియు పరీక్షాధికారి. నాటి మేటి విద్వచ్చిరోమణి పాపట్ల కాంతయ్య శిష్యులు. 
అనేక రాజాస్థానాలలో వార్నీకము పొందిన విద్యాధికులు. “మానాన్న రాగాలాపన 
- నెరవల్‌ విషయాలలో మేలు బంతి సాహిత్యార్ధమును విశ్లేషించి భావ పూర్ణతతో 
పాడేవారు అని పురాణం పురుషోత్తమ శాస్త్రి గారి మాట. నాడు కీర్తనలు, వర్ణములను 
సద్సస్ఫూర్తితో అల్లిన ఘనులు. నిన్నెవలచియున్నదిర - ఆనందభైరవి ప్రసిద్ధము. 
భావాత్మికమైన గానానికి ప్రాధాన్యమిచ్చిన గాయకుడు. ప్రాచీన సంప్రదాయ 
విశేషమర్శములను కుమారునికి చెప్పి, సంప్రదాయం కొనసాగించిన మహాగాయకుడు. 
గుంటూరులో చాలా కాలముండినవారు. (6. 8. 1925-20. 2. 2010) కర్ణాటక సంగీత 
మేరు నగధీరులలో పురుషోత్తమ శాస్ర్తి ఒకరు. గంభీరము, లాలిత్యము కలగలిపిన 
గాత్రము. సాధన చేత వశపడినా అందు ప్రతి స్వరములోను పలుకుబడి రుచి 
భాసిస్తుందేది. తండ్రి కనకయ్య శాస్త్రి కడ నేర్చి మద్రాసు సెంట్రల్‌ కాలేజ్‌ ఆఫ్‌ 
మ్యూజిక్‌లో చేరి ముసిరి సుబ్రహ్మణ్యయ్యరు ప్రేమ పొందారు. అయినా సెమ్మంగుడి 
గానమందు అతిశయమైన గౌరవం- ముడి కొండాన్‌ - టైగర్‌ వరదాచార్యుల గానశైలిని 
ఆరాధించేవారు. సాహిత్యర్థమున లయంచి తన్మయభావంతో పాడిన మహాగాయకుడు. 
కీర్తన పాఠంలో రుచివంతమైన సంగతులు, నిండైన విగ్రహం, మెండైన గాత్ర సంపద, 
ఆయనకు భగవంతుని వరాలు. నగుమోము గనలేని - ఎంత వేడుకొందురా- 
పాహిరామ- శ్రీ సుబ్రహ్మణ్యయ నమస్తే - పార్వతినినునే కృతులు ఆయన గళంలోనే 
వినాలి పంచనడ పల్లవి ప్రసిద్ధుడు. హంస అవార్డు, సంగీత నాటక అకాడమి 
అవార్డు పొందిన ధీర గాయకుడు. ఆకాశాణిలోను పాడి రంజింపచేసిన ధీరలలితుడు. 


76 


పాపట్ల కాంతయ్య : 

ఆంధ్రదేశపు అదృష్టమేమోగాని పలు పూర్వ ప్రసిద్ధులు జంత్ర గాత్రముల 
రెండింట అసమానమైన ప్రజ్ఞ కనబరచెడివారని తెలియుచున్నది. సంగీత 
మాన్యయశస్సులు నల్లాన్‌ చక్రవర్తుల కృష్ణమాచార్యులనేక యుదంతముల సభా 
మధ్యమున తెలివిడి చేయుచూ పాపట్ల కాంతయ్య, తాడిగడప శేషయ్య, సరిదె 
సుబ్బారావు, మహావాది వెంకటప్పయ్య శాస్తి మున్నగు వారి వైభవమును యెన్నో 
పర్యాయములు ఉగ్గడించెడివారు. ప్రధానంగా వారి రాగాలాపన -లెక్కాచారముల 
విషయమును ప్రమాణ పూర్వకంగా వివరిస్తూ ఆంధ్రదేశమునకే పరిమితమగుట 
వలన వారి ప్రజ్ఞాపాటవములు తెలియజాలకుండినవని వాపోయెడివారు. 


యాదగిరి ఆస్థాన పరీక్షాధికారిగా నుండి మంచి వార్షికోత్సవ సమ్మానము 
పొందెడివారు. నాడు దేవస్థానములు, రాజాశ్రయములే వారికి జీవనమిచ్చెడివి. 
అనేక వర్ణములు కృతులు రచించిన కాంతయ్య నాటక రంగమున వేషమువేసి ప్రాత 
సందర్భోచిత కీర్తనలను నాటక ఫక్కీలో పాడి వన్స్‌మోర్‌లు సంపాదించేవారు. పల్లవి 
సృర్ధయందు ఒక పరి సీతారామయ్యను ఓడించి ఒక సుముహూర్తాన సీతారామయ్య 
గారు వయోలిన్‌ సాధకము చేసుకొనుచుండ విని అచ్చెరువొంది 'నాది కుస్తీ 
సంగీతమయా ! నీది మస్తిష్క్మము నుండి జాలువారిన దివ్య సంగీతమయ్య!” అని 
పొగడి తన తొడాను స్వయంగా ఆయనకి తొడిగారు. అంతటి మర్యాద పురుషుడు. 
గాయక మూర్తులైన పురాణం కనకయశాస్త్రి, దెందుకూరి శివరామయ్య, పిరాట్ల 
శంకర శాస్తి, హనుమచ్చాస్తులు వీరి ప్రధాన శిష్యులు. 
శిష్టా సత్యనారాయణరాజశేఖరమ్‌ శ 

బాపట్ల నివాసి. చిదంబరం, అన్నామలై విశ్వవిద్యాలయమున చేరి పొన్నయ్య 
పిళ్ళి టి.సబౌశయ్యరు వంటి ఘనాపాటిల చెంత విద్య నేర్చిన అదృష్టశాలి. 
లక్ష్య-లక్ష్యణమందు పాండీత్య ప్రకర్ష కల్లి, ఉత్తమాచార్యునిగా విజయవాడ, 
విజయనగరం ప్రభుత్వ సంగీత కళాశాలలో పనిచేసిన ప్రసిద్ధులు. మంచి గాంధేయ 
వాది. ఖనూబా ఉద్యమానికి తలవొగ్గి తనకు గల సర్వస్వము భూదానోద్యమానికిచ్చిన 
దానశీలి. జన సామాన్యునికే తన జీవితాన్ని అంకితం చేసిన ......... శ్రీ పారుపల్లి 


77 


వారి చెంత విశేషాంశాలను నేర్చి ప్రచారము చేసిన విద్వత్శిరోమణి సంస్కార ప్రియుడు. 
గాంధీజి, అంబేద్కర్‌, గోదాదేవి వంటి మహాపురుషులపై హరికథలను రచించి 
పాడి, పరవశింపచేసి తన కుటుంబ సభ్యులనూ విద్యావంతునచేసి, మార్గాన్నందించిన 
మహోన్నతులు. హరి ధనుర్మాస అనువాదం భక్తి పూర్ణంగా వుంటుంది. 
ఓలేటి వెంకటేశ్వర్లు : 

శ్రీమతి అచ్చికాసులు నరసింహారావు దంపతులకు 27.08. 1928న 
రాజమండ్రిలో ఓలేటి పుట్టారు. బాల్యం నుండి జన్మజాతమైన సంగీతమందు మక్కువ. 
పరిశ్రమ ఆరంభమైంది. ఇంటి విద్యగా లభించిన సంగీతాన్ని ఓలేటి మునుగంటి 
వెంకటరావు పంతులు గారి సాన్నిధ్యంలో ప్రబల పరచుకొని అనంతరం శ్రీ పాద 
పినాకపాణి గారి నుండి మార్మిక అంశాలు నేర్పారు. నిజంగా స్వరలిపి వ్రాసే 
అలవాటును మెరుగుపరచినది పాణి గారి నేతృత్వంలోనే జరిగింది. ఆ శుభ గడియ 
సంగీత లోకానికి లాభించింది. ఆకాశవాణిలో (విజయవాడ) చేరి అనేక రచనలను 
స్వరపరచి , పరచిన రీతిగా సంగీత శిక్షణ యిచ్చి ఆ విన్న వారికి తాను గురువుగా 
వినుతికెక్కారు. ఒక పరిశిష్ట ప్రణాళికను వన్నెతెచ్చిన ఓలేటి గార్కి సంగీతలోకం 
బుణపడింది. ఓలేటి కచేరి ధ్యాన ముద్రలోనే మూడు గంటలు సాగేది. దేశాద్యంతం 
కచేరీలు మహోన్నత ప్రక్క వాద్యాల సహకారంతో జరిగినా ఆయన చిన్ముద్రతోనే 
అంతరంగ గానం చేసిన మహాగాయకులు. గంగా ప్రవాహసదృశమైన గానవల్లరి. 
నిండు నవనీత స్వర సంచార స్రవంతి. మాధుర్యం అన్నీ పెనవేసుకున్న ఆయన 
సంగీతోపాసకులు. వీరి హిందూస్తానీ భజనలు, సంగీత శిక్షణ, భజనలు ఎన్నటికీ 
మరువలేనివి. ఈ మహానీయుడు డిశంబరు 1989లో నాదైక్యం చెందారు. 
శ్రీరంగం గోపాలరత్నం : 

ఈనాడు తిరుప్పావు సప్తపది అనువాద గానం, కూచిపూడి యక్షగానం, 
మేలట్టూరు వారి గాన శైలి అనేక భక్తిరంజని గేయాలు వింటున్నప్పుడు శ్రీరంగం 
గోపాలరత్నం గారే స్న్మృతి పధాన నిలుస్తారు. ఒకటా రెండా తాను పాడిన అన్ని 
సంగీత రచనలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. ఒక శకానికి ఆమె జీవం పోశారనడంలో 
సందేహం లేదు. ఈమె సుభద్రమ్మ వరదాచార్యు దంపతులకు పుష్పగిరి గ్రామం 
(విజయనగరం) జిల్లా లో పుట్టి జన్మజాత సంగీతాన్ని ప్రకాశింపచేశారు. కవిరాయని 


78 


జోగారావు గారి కడ వీణను క్షుణ్ణంగా నేర్చి కచేరీలిచ్చినా మేనమామ కడ హరికథలు 
నేర్చి అందంగా చెప్పినా, కర్ణాటక గాత్ర సంగీతములోనే స్థిరపడి మాన్య శ్రీపాద 
పినాకపాణి గారి వద్ద రాగపు అందచందాలు తెలిసికొని విజయవాడ కేంద్ర కళాకారిణిగా 
సంగీత సేవ చేశారు. జాతీయ, సమ్మేళన కార్యక్రమాలలోనూ, రాగంతానం పల్లవులు, 
రెగ్యులర్‌ వనితావని, కార్యక్రమాలలోనూ, తన కంఠాన్ని రసోచితంగా అందించారు. 
బందా, రజని, దేవులపల్లి, పాలగుమ్మి, శశాంక పాటలకు జీవం పోశారు. ఆమె 
గాత్రంలో జిలుగు, యాస, ఉచ్చారణ, గమక మాధుర్యం అన్నీ సహజంగా అమరినాయి. 
ప్రధానంగా బాలమురళీగారితో కలిసి పాడిన అనేక భక్తి సంగీత రచనలు అజరామరం. 
ప్రభుత్వ సంగీత కళాశాల అధ్యక్షురాలిగా, తెలుగు విశ్వ విద్యాలయం [్ర 'ఫెసర్‌ గా 
ఆమె సేవలు మరుపురానివి. ఆమె గంధర్వ గాయని. 1993 సంవత్సరం పరమపదం 
చేరారు. 
వింజమూరి వరదరాజయ్యంగార్‌ : 

శ్రీ త్యాగయ్య గారి శిష్యులు వీణ కృష్ణయ్య. వారి శిష్యులు తిరువత్తియార్‌ 
త్యాగయ్య. ఈ త్యాగయ్య శిష్యులే పిరాట్ల శంకరశాస్త్రి. (1884-1951) శాస్త్రి 
వర్యుని శిష్యులే వింజమూరి వారు (1951-1991) 15.07.1915 గుంటూరు 
నందు మహోజ్వ్వలమైన సంప్రదాయ కుటుంబాన వింజమూరి భావనాచార్య 
సంతానము వీరు. సంప్రదాయ పరిష్టుడై వాగ్గేయకారుడై వరలిని శ్రీ పిరాట్ల శంకర 
శాస్త్రి శిష్యుడై అయ్యంగారు ఘనతర సంగీత విద్వాంసులైనారు. బాల్యాత్‌ గానాభిలాషి, 
1934 మద్రాసు విద్యాలయం గాత్ర డిప్లమో సాధించారు. నాటి ప్రాఫసర్లు సర్వశ్రీ 
పి. సాంబమూర్తి - టైగర్‌ వరదాచారి, పరూర్‌ సుందరమయ్యర్‌ మరియు ఉదయ 
వర్మ గారలు. ఆకాశవాణి హైదరాబాద్‌లో సంగీత ప్రయోక్తగా సేవ చేశారు. వీరి 
శిష్యులలో కర్లపాలెం చంద్రమౌళి (కర్నూలు సంగీత కళాశాల అధ్యక్షులు) ప్రసిద్ధులు. 
సంధ్యావందనం శ్రీనివాసరావు : 

అనంతపురం జిల్లా పెనుగొండలో శ్రీమతి గంగాబాయి నారాయణరావుల 
సంతానం లక్ష్యలక్షణాలను పక్కా హనుమంతాచార్య తిరుపతి రంగాచార్యుల కడ 
నేర్చి చిలమత్తూరుర్భామయ్య వద్ద లయపాఠాలు నేర్చి ఆపై టి.ఎల్‌. వెంకట రామయ్యరు 
వద్ద దీక్షిత కృతులు అధ్యయనం చేశారు. 1944లో నిలయ కళాకారులుగా చేరి 


79 


మద్రాసులో పలుకచేరీలు చేసి ఆపై విజయవాడకు చేరారు. అనేక భక్తి రంజని 
కార్యక్రమాలు సంగీత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి మద్రాసులో సంగీత ప్రయోక్తగా 
పదోన్నతి పొందినారు. విజయకృష్ణ (వీజాధనమ్మ మనుమలు) గారి నుంచి పదములు 
నేర్పారు. సర్వశ్రీ మహారాజపురం విశ్వనాధయ్యర్‌ ద్వారం వేంకట స్వామినాయుడు 
గోటు వాద్యం నారాయణయ్యర్‌ల సేవించి కీర్తన విసృతి పెంచుకున్నారు. ఈయన 
గాత్రంలో ఒక యాస (దినుసు) సంప్రదాయ శుద్ధత నిక్కచ్చి అయిన రాగాలంకరణ 
స్పష్టంగా గోచరించి సభికులనలరించేది. 1978లో కేంద్ర సంగీత నాటక అకాడమి 
ప్రశంస పొందారు. 1975 నాటి మొదటి ప్రపచ తెలుగు మహాసభ సత్మారమందు 
కొన్నారు. మద్రాసు సంగీత పరిషత్‌ అధ్యక్షులుగా అధ్యాపకులుగా విద్య 
చెప్పారు. 1979లో తిరుమల తిరుపతి దేవస్థాన విద్వాంసులై 1990 శ్రీకృష్ణ దేవరాయ 
విశ్వవిద్యాలయపు గౌరవ డాక్టరేటు అందుకొన్నారు. ఈయన కుమారులు పూర్ణ ప్రజ్ఞ 
మాధ్వముని సంగీత క్షేత్రంలో ఉన్నారు. ఎందరో ఈయన సంగీతంచేత ప్రభావితు 
లైనారు. సంధ్యావందనం జనవరి 25, 1944న భగవత్సన్నిధానం చేరారు. 
మాలతీ పద్మనాభరావు : 

మద్రాసులో పుట్టిన తెలుగు ఆడపడచు. ఒకనాడు మాలతి పద్మనాభరావు 
టి.టి. సీత, గోపాలరత్నం ఈ మువ్వురు మహిళా గాత్ర సంగీత త్రయంగా భాసించారు. 
మాలతీ బందరు నగరంలో చోడవరపు సుబ్బారావుగారి నుండి తొలి సంగీత పాఠాలు 
అటు తరువాత గాయక రత్న క్రొవి సత్యనారాయణ శాస్త్రికడ విశేష అంశాలను 
(గ్రహించారు. విదుషిగా హైదరాబాద్‌లో చాలా పేరు సంపాదించారు. ఈమె గానంలో 
రమ్యమైన పలుకుబడి, బిర్మాలు మరియు యాసతో (దినుసు) కలిగి డి.3.పట్టమణిగారిని 
గుర్తుకు తెచ్చేవారు. ఆమె కడ దీక్షితుల కృతులను నేర్చి పలువురకు నేర్పారు. వీరి 
పాటలో గాంభీర్యం తొణికిసలాదేది. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో కళాకారిణిగా 
గుర్తింపు పొందారు. అపూర్వ కృతి సంపదతో రాణించిన యశస్వి, 2003లో కొద్ది 
అనారోగ్యంతో తనువు చాలించారు. 


సుసర్ల శివరాం : 
సంగీతాంశములలో రాగం, తానం, పల్లవి విద్వాంసుని ప్రజ్ఞాపాటవాలను 
ప్రత్యక్షీకరించే ప్రక్రియ. ఈ ప్రక్రియలో సిద్ధహస్తులుగా సుసర్ల శివరాం రాణించారు. 


80 


అపూర్వమైన పల్లవులను అప్పటికప్పుడు త్రికాల, కాలపైకాల, గతి విన్యాసంతో సద్య 
స్ఫూర్తిగా ప్రదర్శించిన మహా విద్వాంసులు. ప్రభుత్వ సంగీత కళాశాలలో పని చేసి 
ఎందరికో స్ఫూర్తినందించిన విద్వన్మూర్తి. 'ఏ-గ్రేడ్‌' ఆకాశవాణి కళాకారులుగా పలు 
కచేరీలను అందించారు. వీరి శిష్యులలో హైద్రాబాద్‌ సోదరులలో ఒకరైన 
రాఘవాచార్యులు మరియు డా! స్వర్ణ ప్రసిద్ధులు. 
మామిళ్ళపల్లి బాల సుబ్రహ్మణ్యశర్మ : 

ప్రసిద్ధ నాదస్వర వేత్త పైడిస్వామి గారి శిష్యుడై కర్ణాటక సంగీత కచేరీ 
శ్రోతలను ఉద్వేగపరచుతూ సంగీతాంశములలో లయ వైభవము యినుమడింజేస్తూ 
రసోచితమైన కోలాహలంగా మలచి, ఆశ్చర్యానందాలను కల్లిస్తూ కచేరీ చివరి 
అంశాలలో శ్రీలక్ష్మీ నరసింహకరావలంబ స్తోత్రాన్ని రాగమాలికగా అనుసంధించుతూ 
శ్రోతలను కరుణా రస తరంగాలలో ముంచేవారు. వారి కచేరీలో ఒక విధంగా 
నవరసాలూ పందేవి. ప్రక్కవాద్య వైలిన్‌, మృదంగ విద్వాంసులకు ఉత్సాహానందాలు, 
ఒకచో సంక్షిష్ట రాగ లయలను అనుసరించడంలో పరీక్షగానూ వుండేది. అంటే 
సంగీతమూ - లయ ప్రచోదనమూ సమాంతరంగా సాగేవి అదే పాండిత్యం! 
పదమూడవ యేటి నుండే ఆకాశవాణి ఉన్నత కళాకారులుగా గుర్తింపు పొంది 
దేశాద్యంతం మహాప్రభంజనాన్ని ప్రసార పరచిన పాటకులు, కేంద్ర సంగీత నాటక 
అకాడమీ పురస్కారం, బీహార్‌ సంగీత నటక అకాడమీ పురస్కారాలు మరెన్నో 
సంపాదించినా వినయ వినమిత గాత్రుడై సంచరించారు. తిరుపతిలో కళాపీఠం 
మరియు సంగీత కళాశాలల్లో పని చేశారు. వీరి శిష్యుల్లో శ్రీమతి ఎస్‌. జానకి, 
కె.వి.బ్రహ్మానందం, మధుసూదన్‌, రఘురాం, డా॥ అనురాధ ముఖ్యులు. వీరు 
30. 11.2002 నాదైక్యం చెందారు. 
ఈదర నాగరాజు : 

అణ్జామలై సంగీత విద్యాలయపు సంగీత భూషణ పట్టా పొందినారు ఈదర 
నాగరాజు వీరు సంగీత భూషణ కోర్సులో చేరకమునుపే నాగరాజు గారికి 
సంగీతాభినివేశంతో విజయనగరం మహారాజ సంగీత కళాశాలలో అధ్యయనం 
చేసారు. ఆయన కంఠపుష్టినాదము రసోచితంగా ఉందేది. అణ్జామలైలో పొన్నయ్య 
పిళ్ళే టి.ఎస్‌. సబేశయ్యరు మొదలగు వారి కడ విజ్ఞానం పొందారు. ఈర్చ్యాసూయలు 


81 


లేని మహాసాత్విక సంపన్నుడై ఎందరికో వరాలిచ్చి సంగీత శిక్షణనిచ్చారు. త్యాగరాజ 
ప్రభుత్వ సంగీత కళాశాలలో సుమారు 15 సంవత్సరాలు పని చేసి విద్యాప్రకాశ 
వంతమైన వాతావరణం కల్పించారు. సుమారు నూరు కృతులు వీరి కలం నుండి 
వచ్చాయి. ఆయనే తన కచేరీలో పాడటం జరిగింది. దేశమున ప్రముఖులందరూ 
ఆయనకు వయొలిన్‌ మృదంగాలపై సహకరించారు. నిజానికి వీణ-మృదంగా కంజీరం 
విద్యలపై సహకరించారు. నిజానికి వీణ మృదంగం కంజిరా విద్యలపై పట్టుండేది. 
అయితే గాత్ర విద్వాంసునిగానే ప్రత్యేక స్థానం సంతరించుకొన్నారు. మైసూరులో 
కాంభోజి రాగములో పాడి ప్రత్యేకత సాధించారని చెప్పారు. పలు నాగరాజ ముద్రతా 
కీర్తనలు వ్రాసి వాగ్గేయకారులుగా ప్రసిద్ధి నొందినారు. వీరి కుమార్తె శ్రీమతి దుర్గా 
భాస్కర్‌ మంచి కళాకారిణి. ఆకాశవాణి డైరెక్టర్‌గా పని చేశారు. 
ఎన్‌.సి.వి. జగన్నాథాచార్యులు : 

సంగీతరత్న బిరుదాంకితులైన వీరు రెండు దశాబ్దాలకు పైన ఆకాశవాణి 
విజయవాడలో పనిచేసి అభిమానుల హృదయాల్ని చూరగొన్న కళామూర్తి. 
సహృదయులు, స్నేహశీలిగా మన్నన ప్రేమను పొందిన వారై ఆకాశవాణి లలిత, 
లలిత శాస్తీయ,శాప్త్రీయ సంగీత రచనలను శోభాయమానంగా సాహితీ ఉపాసనతో 
అద్భుత ఆర్తితో, సంగీత ధారను ప్రవహింప చేస్తూ గానం చేశారు. సంగీత ప్రయోక్తగా 
వారున్నా సంస్కృత సంగీత యక్షగాన, భక్తిరంజని కార్యక్రమాలనూ అన్నగారు 
మరియు గురువుగారైన కృష్ణమాచార్య స్వామితో చేరి సమర్పించేవారు. ఆదర్శ 
ప్రాయమైన గుణములతో మంచి నడవడితో మార్గదర్శగా రూపొందిన విద్యాధికులు. 
నేషనల్‌ ప్రోగ్రామ్సులోను, లలిత సంగీత ప్రయోక్త పని చేసిరి. 
కొల్లేగాళ్‌ సుబ్రహ్మణ్యం 

వీరు సంప్రదాయ కుటుంబంలో 'కొల్లేగాళో గ్రామంలో 9.11. 1929 న 
శ్రీమతి వెంకటలక్ష్మీ రామచంద్రశాస్త్రి పుణ్య దంపతులకు జన్మించారు. 1945లో 
ఆర్‌ బాలకృష్ణయ్యర్‌ వద్ద నేర్చి తరువాత 1947 హరికేశ నల్లూరు ముత్తయ భాగవతార్‌, 
గానకళా భూషణ బెళకవాడి వరదరాజ అయ్యంగారి కడ గురుకుల వాసం చేసి 
మెళకువలు తెలుసుకున్నారు. 1948 నుండి నేటి వరకు సంగీత బోధన చేస్తున్నారు. 


బోధనేకాక సంగీత కచేరీలలోను దక్షిణ కన్నడ, తమిళనాడు, ఆంధ్ర 


82 


దేశాలలోను ప్రముఖ స్థాయినొందారు. వాగ్గేయకారుడుగా పేరొంది లలతానవానరణ 
కృతులు, మణిప్రవాళ కృతులు, శృంగేరి శారదా షడ్రాగమాలిక కృతి సరస్వతి నవదుర్గ 
కృతులు రచించారు. ఆకాశవాణిలో చాలాకాలం కచేరీలిచ్చారు. 

వీరి గాత్రంలో గాంభీర్యం, పలుకుబడి మున్నగునవి కనబడుతుంది. బహు 
భాషా కోవిదులైన వీరి వైభవము ప్రసంగ రచనా మూలముగాను ప్రచారమొందినది. 
శ్రీ త్యాగరాజ మందిరము స్థాపించి విద్వాంసులను సత్కరించడం వీరి ఆరాధనలో 
ఒక భాగము. బహు ప్రసిద్ధాలు 'మహా మహోపాధ్యాయి బిరుదు పొందారు. 
ఆధ్యాత్మిక తపస్విగా సంగీతోపాసకులు. 
హెచ్‌.ఎస్‌. గురురాజాచార్‌ 

శ్రీమతి లక్ష్మీబాయి శ్యామచార్యులకు బెంగళూరునందు జనవరి 25న 
1923లో జన్మించి మాధ్వమతానుసారియై పలు శాస్త్రాలను క్షుణ్ణంగా చదివి 
ఆచార్యులుగా గౌరవమందుకొనుచున్నారు. సాహిత్య విద్వాన్‌ ఉత్తీర్ణుడైనా సంగీతమున 
అభినివేశముతో సర్వశ్రీ చింతలపల్లి వెంకటరావు, పాల్చాట్‌ సోమేశ్వర భాగవతార్‌ 
వద్ద శ్రద్ధాభక్తిగ నేర్చి 1942లోనే హైదరాబాద్‌ చేరి “సద్గురు సంగీత విద్యాలయ”ను 
స్థాపించి ఎందరినో సుశిక్షుతులను చేసినారు. ఆకాశవాణిలో ఇరవైయేండ్లకు పైగా 
గాత్ర కచేరీలందించారు. 'సంగీత భాస్కర, 'సంగీత కళామణి”, “సంగీత భీష్మ 
'సుజయశ్రీ బిరుదులందుకున్నారు. వీరి గానంలో భక్తి సంప్రదాయంచే కట్టు సాహిత్య 
స్ఫూర్తి కొట్టవచ్చినట్లుంటుంది. శ్రీరాఘవేంద్ర నిత్య ఆరాధనాకుశలులై నేటికీ 
విద్యనందిస్తున్న సంగీత సాహిత్య విద్యా గరిష్టులు. 
శిష్టు ప్రభాకర కృష్ణమూర్తి శాస్త్రి 

శ్రీమతి వేంకటరమణమ్మ- బ్రహ్మయ్య శాస్త్రుల కుమారుడుగా 9.9. 1987న 
ఏలూరులో (పశ్చిమ గోదావరి జిల్లా) పుట్టి సాధారణ విద్య బి.ఎస్‌.సి. ఎం.ఇ.డి. 
పూర్తి చేసి ముప్పది రెండు వసంతాలు విద్యా సంస్థలలో పని చేశారు. వంశపారంపర్య 
సంగీతాన్ని విశదంగా నేర్చుకొని ఎనిమిదివ యేటనుండి కచేరీలిచ్చారు. 'శ్రీ త్యాగరాజ 
సంగీత విద్యాపీఠం” స్థాపించి ఎందరినో దిద్ది తీర్చిన ఆచార్యులు. ఆకాశవాణిలో 
ముప్పది సంవత్సరాలు భక్తి రంజని, సంగీత నాటకాలలో పాల్గొన్న ప్రసిద్ధులు 
శాస్త్రీయ సంగీత సంప్రదాయాన్ని ప్రచారం చేసిన కుశలురై జన సామాన్యానికి 


83 


'గురుకులవాసి) రూపంగా సేవ చేసిన ప్రబల పండితులు” 'గానవిశారది, 'సంగీత 
సరస్వతి బిరుదుల స్వీకరించారు. శ్రీ డి. వి. మోహనకృష్ణ నీతాచంద్ర శేఖర్‌, శేషులత 
విశ్వనాథ్‌ జి.వి.ప్రభాకర్‌, ఎన్‌.సి. హెచ్‌. పార్ధసారథి మున్నగువారు వీరి శిష్యులు 
అరుంధతీ సర్కార్‌ : 

మహిళా గాయనీ మణులలో విశిష్ట స్థానం సంపాదించి ముఖ్యంగా దీక్షితుల 
కృతులను సంప్రదాయకముగా నేర్చిన విదుషీమణి డా॥ పట్టమ్మాళ్‌ చెంత విశదంగా 
నేర్చిఅనేక కృతులను విశ్లేషణతో ఆకాశవాణి విశాఖపట్టణం నుండి ప్రసారము చేసారు. 
పాండితీప్రకర్ష్న కల్గిన శాస్త్ర విదుషీమణి మొదట పారుపల్లి వారి గురుకుల వాసం 
చేసినారు. 'ఏ” టాప్‌ గ్రేడులో ఆకాశవాణి దూరదర్శన్‌లలో పలు కార్యక్రమాలు 
సమర్పించారు. ఆకాశవాణిలో కొంత కాలం విశేష అధికారిగా పని చేశారు. ఆంధ్ర 
యూనివర్సిటీలో చాల కాలము ప్రొఫెసర్‌ స్థాయిలో గాత్ర శాఖ నందు పని చేసినారు. 


జయమణి నరసింహన్‌ : 


కీర్తనలలో భక్తిభావ వికాసానికి సంగీత రాగ రుచిని మేళవించి సంగీత 
కచేరీలు నిర్వహించిన మహిళా గాయనీమణి. తల్లి శ్రీలక్ష్మి నుండి ప్రాథమిక రచనలు 
నేర్చి దానిని మాధుర్య వికాస పూర్ణమైన సాహిత్య స్ఫూర్తితో అందించారు. రాగం 
జలధారగా ఎమ్‌. ఎల్‌.వి. గారిని తలపుకు తెస్తారు. ఎం.ఎ., బి.ఇడి. పట్టా పొందినా 
నిగర్వియై దేశాద్యంతం కచేరీలిచ్చారు. సర్వశ్రీ, బాలాంత్రపు రజనీ కాంతరావు, ఎం.ఎస్‌. 
బాలసుబ్రహ్మణ్య శర్మల దగ్గర అన్నమాచార్య కీర్తనలను నేర్పారు. గోటువాద్యం 
నారాయణ అయ్యర్‌ వద్ద విశేష పాఠం గ్రహించారు. ఆకాశవాణిలో బీ. హెచ్‌. 
కళాకారిణిగా అనేక కార్యక్రమాలు ఇస్తున్నారు. ఎందరికో విద్య దానం చేస్తున్న భక్తి 
భావ సంగీతమణి. కాంచి కామకోటి వారి 'సంగీత సేవా మణి బిరుదును పొందారు. 
(ప్రేమారామమూర్తి : 

బళ్ళారి ప్రాంతంలోని తెలుగు కుటుంబాన సంగీత విద్వాన్‌ శ్రీనివాస శాస్త్రి 
కుమార్తె. చక్కని ఒరవడి, పలుకుబడి, రవ్వశారీరంగల వీరి పాట జనాకర్షణ పొందింది. 
శ్రీ మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారి నుండి విశేష అంశాలు నేర్చుకున్నారు. 40 
ఏళ్ళుగా ఆకాశవాణిలో కార్యక్రమాలిస్తున్నారు. 'ఎ-టాహ్‌ గ్రేడ్‌ కళాకారిణి. వీరి 


84 


కుమార్తె డా॥। జయప్రద కామర్స్‌లో డాక్టరేట్‌ చేసి సంగీత ప్రవృత్తితో స్వంత సాధనతో 
వేణువాద్యంలో 'ఎ-గ్రేడ్‌' కళాకారిణిగా భాసిస్తున్నారు. ఎన్‌. రమణి నుండి విశేషాంశాలు 
నేర్చుకుంటూ ఉగాది స్టేట్‌ అవార్డు మరియు నేషనల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు పొందినారు. 
పెమ్మరాజు సూర్యారావు : 

సంప్రదాయ సంగీత విద్వాంసులైన శ్రీ మద్దులపల్లి లక్ష్మీనరసింహ శాస్తి 
వద్ద విశేషంగా అధ్యయనం చేసిన శ్రీ పెమ్మరాజు సూర్యారావు పలు వత్సరాలు 
విజయవాడ సంగీత కళాశాలలో ఆచార్యులుగా సేవ చేసినారు. స్వరలిపి విషయంలో 
నిర్దుష్టమైన బాణిని చేపట్టి అనేక కృతులకు విశిష్టంగా నేర్పుగా స్వరబద్ధం చేయగలిగిన 
ప్రసిద్ధ విద్వాంసులు. వీరు మరియు ఎం. వి.రమణమూర్తిగారు జంట కచేరీలు చేసి 
అనేక ప్రాంతాల్లో పేరు పొందిన కుశలురు. ఆకాశవాణిలో 'ఎ-గ్రేడ్‌ కళాకారులుగా 
అనేక కార్యక్రమాలు సమర్పించిన విశిష్ట విద్వాంసులు. నేషనల్‌ ప్రోగ్రాం, భక్తి 
రంజని కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొన్న ఉన్నత విద్వాంసులు. 
ఇందిరా కామేశ్వరరావు : 

గాన స్వారస్యము భావోద్వేగ పరిణతి ఈమె గానమున అభివ్యక్తీమైతుంది. 
సర్వశ్రీ నేతి శ్రీరామ శర్మ మరియు నల్లాన్‌ చక్రవర్తుల కృష్ణమాచార్యుల కడ నేర్చినారు. 
రాగ విసృృతి యందు అభినివేశముతో నూత్న రాగ కృతు సమార్చనము చేస్తూ గాన 
క్రమాన్ని సాకల్యంగా పంచే గాయనీమణి “ఏ” టాప్‌ స్థాయిలో పాడుతూ ఉన్నారు. 
కొంత కాలము శ్రీమతి చల్లా జలజాక్షి వీరు కలిసి పాడేవారు. ప్రస్తుతము కుమార్తె 
సరళతో కలసి విశిష్ట ప్రాంతాలలో మంచి కచేరీలు అందిస్తున్నారు. 


శ్రీపాద పినాకపాణి : 


“సంగీత సౌరభము” పేర ఈ శతాధిక సంగీత భీష్మాచార్యులు నాల్గు 
సంపుటాలుగా వర్ణ, కృతి, పద జావళి, తిరుప్పుగళ్‌ అన్నమాచార్యుల కీర్తనలను 
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. పద్మభూషణ్‌ పినాకపాణి గారి సేవ 
అనిదంపూర్వమైనది. తాను నేర్చుకున్నది వృద్ధి పరచు చక్కని వివరణాత్మక మూలంగా 
1200 రచనలందించడం ఒక అశ్వమేధ యజ్ఞం లాంటిది 'మనోధర్మ సంగీతం” 
అటులనే 'పల్లవిగాన సుధ. ఈ మహనీయుని రచనలే. నేడు మన ఎదుట నున్న 


85 


మహనీయులు మహా సంప్రదాయ గాన యశోమూర్తులు. సద్గురుమూర్తి అనేక కృతులను 
పరిష్కరించి స్వరబద్ధం చేశారు. 
మంగళంపల్లి బాలమురళీకృష్ణ : 

“నిజానికి బాల మేధావి' ఫలానా వారు అని అంటుండగా వినడమేమినహా 
ప్రత్యక్షంగా చూడలేదు. ఈ మహానీయడు బాలమేధావి “ఏనాదములో ఈ సకల 
జగములోనమైధ్వనించునో ఆ నాదమే మురళీ నాదసప్తస్వరములు” అని నిష్కర్షగా 
తన వైభవాన్ని చెప్పి “తామే పెద్దట సంప్రదాయ సిద్ధులట. శ్రీ మన్మురళీగానము 
రసిక జనులు మెచ్చరాదట అని” లోక జనుల హేయమైన మాటలను అమ్మతో 
మొరపెట్టుకొన్న నిజాంత రంగులు ఆయన. బహుభాషాకోవిదుడై, ఆ భాషారచనలను 
కర్ణపేయంగా పాడి జనాదరణ పొందిన మహోదాత్తగాయక చక్రవర్తి బాల మురళి. 
ఆయన ప్రతిభను మొదట ఆవిష్కరించిన వారు వారి గురువులు గాయక సార్వభౌమ 
పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారే! మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతం 
దంపతులకు నోముఫలముగా జన్మించి ప్రపంచ పురస్కారాలను కొల్లగొట్టి తన గాంధర్వ 
వైభవమును పంచియిచ్చిరి. ఒక్కమాటలో ఆయన స్వరమాంత్రికుడు, మహా గాయకులు, 
వయోలా వాద్యాన్ని లోకానికి “సోలో వాద్యంగా పరిచయం చేసినారు. తిల్లాన 
రచనకు నూతనోత్సాహాన్ని అందించి తానేపాడి ఒక వినూత్న భావావిష్కారము చేశారు. 
కచేరీలు గ్రహబేధ విషయాన్ని ప్రధానంగా అలవోకగా పాడి మెప్పించిన ఉదాత్త 
పండితులు. 72 మేళకర్త రాగకృతులే కాక అనేక కృతులను పాడి నూతన 
శకపురుషుదైనారు బాల మురళి. 


సంగీత కళానిధి (మద్రాసు మ్యూజిక్‌ అకాడమీ) సంగీత విద్యానిధి (ఆంధ్ర 
మ్యూజిక్‌ అకాడమీ) ఫ్రాన్సు దేశపు షెవాలియర్‌ ఆంధ్రా విశ్వవిద్యాలయపు కళాప్రపూర్ణ 
యునెస్కో వారి 'మహాత్మా గాంధీజీ పతకం - నేషనల్‌ సిటిజన్‌ అవార్డు- 92 
తి.తి.దేవస్థాన ఆస్థాన గాయకుడు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల సంగీత అకాడమీ 
పురస్కారాలు. సెంట్రల్‌ యూనివర్సిటీ డాక్టరేట్‌ అలాగే శ్రీకృష్ణ దేవరాయ డాక్టరేటు 
వంటివి ఎన్నెన్నో శ్రీమతి కమలాకైలాసనాథన్‌, ప్రేమారామమూర్తి, వి. బి.కనకదుర్గ- 
ప్రిన్సు రామవర్శ, డి.వి. మోహనకృష్ణ, ఈలపాటి శివప్రసాద్‌ ప్రత్యక్ష శిష్యులు. కాక 
మరెందరో పరోక్ష శిష్యులు. ఆయన శైలి నిర్మాత. గాన గాంధర్వులు. 


86 


నూకల చినసత్యనారాయణ 


మహామహోపాధ్యాయ నూకల చిన సత్యనారాయణ శ్రీమతి యజ్ఞచైనమ్మ, 
అన్నాజీరావుగార్ల సుపుత్రుడుగా జన్మించారు. మంగళంపల్లి పట్టాభిరామయ్య, ద్వారం 
నరసింగ రావు, ద్వారం వేంకటస్వామి నాయుడు, శ్రీ పాద పినాకపాణి గార్ల శిష్యులు. 
విజయనగరం, సికింద్రాబాదు, హైదరాబాదు, విజయవాడ ప్రభుత్వ సంగీత నృత్య 
కళాశాలలో అధ్యక్షులుగా, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ప్రొఫసరుగా 
పనిచేశారు. భావ ప్రధానమైన గానంలో సాహిత్య స్ఫూర్తి, సృజనాత్మక కల్పనా 
స్వరము ఆయన సొత్తు. ఆంగ్ల ఆంధ్ర భాషలలో 15 గ్రంథాలు వెలయించారు. 'ఎ- 
టాప్‌ గాయకులుగా ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రసిద్ధులు. తిరుపతి దేవస్థాన 
ఆన్ఫ్ధాన విద్వాంసులుగా నియామకమైనారు. ప్రసిద్ధ ఆచార్యులుగా లక్ష్య -లక్ష్యణ 
విషయములందారి తేరి పరిశోధకులుగా ప్రశస్తి పొందినారు. 'గాన కళానిధి, సప్తగిరి 
సంగీత విద్వన్మణి, నాదసుధార్ణవ, సంగీత విద్యానిధి, సంగీత సార్వభౌమ” వంటి 
బిరుదులు పొంది పలు పీఠాధిపతుల ఆశీస్సులందు కొన్న మహావిద్వన్మూర్తి. ఆయన 
రచించిన కృతులు, తిల్లానలలో రుచి రాగాత్మ తొంగిచూస్తుంటుంది. 
నేదునూరి కృష్ణమూర్తి : 

శ్రీ నేదునూరి రామమూర్తి కుమారులు - ఉగ్గుపాలతోనే సంగీతమూ 
రక్తనిష్టమైనది. 15వ యేట విజయనగరంలో “విజయరామ గాన పాఠశాలలో చేరి 
ద్వారం నరసింగారావు గారి వద్ద వయొలిన్‌ నేర్పారు. గాత్రమందూ కావలసిన 
బిగి-రుచి కనపరచినందున గురువుగారే ఉన్నత శిక్షణకై సంగీత కళానిధి పినాక 
పాణి గారి దగ్గరకు పంపారు. అనేక కచేరీలకు ప్రేమతో నరసింగరావు గారే 
వయొలిన్‌ వాయించి ప్రోత్సహించారు. 1946 నుండి కొంత కాలము పాణి గారి 
నేతృత్వంలో రాగరహస్యాలందుకొని ప్రసిద్ధిచెందారు. విజయవాడ ప్రభుత్వ సంగీత 
కళాశాలలో అటుపై తిరుపతి కళాశాలలోను అధ్యక్షులుగా నుండి అన్నమాచార్యుల 
సంకీర్తవాయజ్జమునారంభించి తానుపాడి, సంగీత కళానిధి ఎమ్‌. ఎస్‌. సుబ్బలక్ష్మి గారి 
చేత పాడించారు. వందల సంకీర్తనలకు సంగీత మందించారు. దేశవిదేశాలలో 
అపారమైన గౌరవాలు, కచేరీలు చేసినారు. మద్రాసు అకాడమీ 'సంగీత కళానిధి, 
“ఆంధ్ర మ్యూజిక్‌ అకాడమీ” 'సంగీత విద్యానిధి అంబేద్మరు విశ్వవిద్యాలయపు డాక్టరేటు 


87 


“సంగీత చూడామణి” (మద్రాసు) మరెన్నెన్నో సత్కారాలు. శ్రేణి విద్వాంసులతో కచేరీలు 
చేసి 'నేదునూరి' బాణిని వెలువరించారు. నేషనల్‌ ఆర్టిస్టుగా కేంద్ర గుర్తింపు పొందారు. 
అనేక రామదాస కీర్తనలకు సంగీతాన్నందించి, నేషనల్‌ ప్రాగ్రాము సమ్మేళనాలెన్నో 
పాడియున్నారు. కచేరీ నిర్వహణలో వారి రీతి ప్రత్యేకము. బహు సొగసైన స్వరకల్పన 
నిర్వల్‌లో సాహితీ సౌందర్యం, అణువణువునా తొణికిసలాడే గాత్ర సంపద వారిది. 
కర్లపాలెం చంద్రమౌళి: 

బాపట్ల ప్రాంతము వారై ఆంధ్రదేశమున సత్సంప్రదాయగానమును 
అందించిన గానశౌండుడు. ప్రధమంగా శ్రీరాజనాల వేంకట్రామయ్య అటుపై గాన 
విశారద వింజమూరి వరదరాజ అయ్యంగార్‌ నుండి మార్మికాంశముల నేర్పారు. 
కర్నూలుకు వచ్చి శారదా సంగీత కళాశాలను పుర ప్రముఖల అండతో ప్రారంభించారు. 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దానిని స్వీకరించింది. ఇలా ఒక 'సంగీత” ఎడారి గానున్న 
ప్రాంతాన్ని “సంగీత” ప్రాకారముగా నిబద్ధతతో ప్రచారమొనర్చిన మాన్యులు. 
ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన క్రియాశీలులు. వీరి సంగీతములో స్పష్టత -విశేష 
మనోధర్మము-అపూర్వ రాచ సంచార నిర్మాణము ప్రత్యేకత సంతరించుకొన్నది. 
ఆకాశవాణి పలు సంవత్సరాలు గాయకులుగాను దేశములో పలు ప్రాంతములలో 
కచేరీలందించిన సంప్రదాయ పరిపోషకులు. శారదా సంగీత పురస్కారాన్ని పొందారు. 
ప్రేమ రామమూర్తి : 

వీరు బళ్ళారికి చెందిన తెలుగు వారు. ఈమె తండ్రి శ్రీనివాస శాస్త్రి నుండి 
తొలి పాఠాలు నేర్చుకుని అటుపై మంగళంపల్లి బాల మురళీగారి వద్ద క్షుణ్ణంగా 
విద్యనేర్చి వారి బాణితో విశిష్టంగా కచేరీలందిస్తున్నారు. ఆకాశవాణిలో '“ఎ-టాప్‌ 
కళాకారిణిగా సుపరిచితులు. వీరి కుమార్తె కుమార్తె జయప్రద కామర్స్‌లో పి. హెచ్‌.డి. 
సాధించి వేణువాద్యాన్ని స్వంతంగా వాయిస్తూ శ్రీ ఎన్‌. రమణీగారినుండి విశేషాంశాలు 
నేర్చుకుంటున్నారు. ఆకాశవాణిలో 'ఎ-గ్రేడ్‌' కళాకారిణియై దేశాద్యంతం కచేరీలు 
చేస్తున్న ప్రతిభామూర్తి. 
శేషాచారి - రాఘవాచారి : 

ఈ సోదరద్వయం నేడు ఆకాశవాణిలో విశిష్ట న్థానము పొంది దేశాద్యంతంగా 


సంగీత కచేరీలు చేస్తున్న సోదర ద్వయము. శ్రీరాఘవాచార్య శేషాచార్యులకు తల్లితంద్రులే 
తొలి గురువులు రత్నమాచార్యులు. కొంత కాలము శ్రీ సుసర్ల శివరాం నేతృత్వంలో 
రాఘవాచార్య శిక్షణ పొందారు. ఈ ఉభయుల గాత్రములో ఏకతమమేళన మనోధర్మ 
శ్రేణి అన్వయింపు చక్కగా అమరి ఉండి కచేరీ రసోత్మంఠితముగా ముందుకు వెళు 
_ంటుంది. రాగ స్వరప్రస్తారాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా శ్రవణ పేయమై అమరుతవి. 
దేశవిదేశాలలో అపూర్వంగా కచేరీలు చేస్తున్నారు. ఆకాశవాణి దూరదర్శన్‌లలో 
విస్తారంగా కచేరీలిచ్చి విద్వత్ర్రముఖులు 

లలిత హరిప్రియ : 

ఈ సోదరిద్వయం శ్రీమతి సరోజ - శివచంద్రగార్ల పుత్రికా రత్నాలు. 
విద్వాన్‌ టి. జి. పద్మనాభన్‌ నేతృత్వంలో సుళిక్షణ పొంది కళాకారులుగా దేశాద్యంతం 
కచేరీలు నిర్వహిస్తున్నారు. వీరి గానంలో ఏకీకృత కంఠ రాసిక్యం ఉత్తమ మనోధర్మ 
నిరూపణం లయాత్మక సౌందర్యం వీరి గానాన్ని ఉత్తమంగా భాసింపచేస్తున్నవి. 
సర్వశ్రీ శ్రీపాద పినాకపాణి, డా॥ నూకల చిన సత్యనారాయణ మరియు ఎన్‌.ఎస్‌. 
శ్రీనివాసన్‌గార్ల సలహాలతో తమ గానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 'ఏ-టాప్‌” 
కళాకారులుగా రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ 'కళారత్ను 'కృష్ణ గాన సభ (మద్రాస్‌) 
“సంగీత చూడామణి, సప్తగిరి సంగీత విద్వన్మణి (తిరుపతి) మొదలగు గౌరవాలు 
అందుకున్నారు. వినయ వినమ్ర భావంతో విద్యా సౌగంధ్యంతో పరిమళించే మహిళా 
మూర్తులుగా ప్రశస్తి పొందుతున్నారు. వీరిరువురు ప్రభుత్వ సంగీత కళాశాలల్లో 
ఎందరికో సంగీతాన్ని నేర్పిన విశేష గురుప్రముఖులు. 
మల్లాది సోదరులు : 


మల్లాది సూరిబాబు, మల్లాది నారాయణ శర్మ సోదర ద్వయం. గాత్ర 
విద్వాంసులు శ్రీ మల్లాది రామమూర్తి గారి కుమారులు. శ్రీరామమూర్తి కవి, పండితులు, 
గాయకులు, కథకులు. సోదరులు తండ్రిగారి వద్దనే తొలి పాఠాలు నేర్చి శ్రీ ఓలేటి 
వేంకటేశ్వర్లు గారి వద్ద విశేష పాండిత్యం సంపాదించి వారి బాటలోనే గాత్ర ద్వయ 
కచేరి దేశాద్యంతం చేశారు. వీరి గాత్రంలో శాస్త్ర వైదుష్యం సుసంఘటిత మైత్రి గాన 
సమ్మేళన వైభవం విశదంగా బోధపడుతుంది. ఆకాశవాణిలో పలు వత్సరాలుగా 
వీరు కచేరీలు విడివిడిగాను ఇస్తున్నారు. అపూర్వమైన గాయకులుగా జాతీయ 


89 


కార్యక్రమాల్లో ప్రసారం చేశారు. సూరిబాబు '“ఎ-టాప్‌' విద్వాంసులుగాను ప్రతిష్ట 
పొందారు. ఇక సూరిబాబు కుమారులు మల్లాది రవికుమార్‌, మల్లాది శ్రీరాం 
ప్రసాదులు దేశవిదేశాలలో లబ్ద ్రతిష్టులుగా 'ఎ-టాప్‌ శ్రేణిలో కార్యక్రమాలు 
ఇస్తున్నారు. వీరు సర్వశ్రీ పినాకపాణి గారు మరియు నేదునూరి కృష్ణ మూర్తి గారి 
వద్ద విశేషాధ్యయనం చేస్తూ లోకోత్తర ప్రశంసలనందుకుంటున్నారు. వీరి గానాల్లో 
రసోచిత సంవిధానం, భావ సౌకుమార్యం, సాహిత్య పోషణ అద్భుతంగా అమరి 
ఉన్నాయి. ఈ కుటుంబంలో మల్లాది వాసవి, యమునా రామన్‌లు కూడా విశేషంగా 
కృషి చేస్తున్నారు. మొత్తానికి ఈ కుటుంబమంతా సంగీతానికే అంకితమయ్యింది. 
విష్ణుభొట్ల సోదరీమణులు : 

ఈ సోదరి ద్వయం తండ్రి శ్రీరామచంద్రమూర్తి తల్లి లలితాదేవి. తల్లికడనే 
తొలి పాఠాలు నేర్పారు. ఆపై ఎన్‌.సిహెచ్‌. కృష్ణమాచార్యులుగారి వద్ద సుశిక్షణ 
పొంది ఆకాశవాణిలో సుమారు 15 సంవత్సరాలుగా కచేరీలిస్తున్నారు. 'ఎ-గ్రేడ్‌'లో 
ప్రతిష్టాత్మకంగా దేశాద్యంతం కచేరీలిస్తున్నారు. శ్రీమతి సరస్వతి ఆకాశవాణి నిలయ 
కళాకారులు. వీరి గాత్రంలో నూతనత్వం, చురుకుదనం, స్ఫూర్తివంతమైన పలుకు 
కానవస్తుంది. శ్రీమతి కృష్ణవేణి ప్రభుత్వ సంగీత కళాశాలలో వయొలిన్‌ అధ్యాపకులుగా 
ఆకాశవాణి '“ఎ-టాప్‌' కళాకారులుగా ఉన్నారు. శ్రీమతి సరస్వతి భర్త శ్రీ 
బి.వి.ఎస్‌. ప్రసాద్‌ 'ఎ-టాప్‌' మృదంగ విద్వాంసులుగా ఉన్నారు. సోదరులు విష్ణుభొట్ల 
ముకుంద శర్మ మరియు ఉదయ శంకరులు గాత్ర, మృదంగ విద్వాంసులుగా 
పేరొందినారు. ఈ కుటుంబమంతా సంగీత నిలయంగా భాసిస్తోంది. 
పెరవలి వారు : 

ఈ కుటుంబంలో అక్కాతమ్ముళ్లందరూ థేణి విద్వాంసులుగా రాణిస్తున్నారు. 
సోదరి శ్రీమతి తులసీ విశ్వనాథ్‌ (రాజమండ్రి) నందకుమార్‌ (గుంటూరు) జయభాస్మర్‌ 
(హైదరాబాద్‌) గాత్ర, వయొలిన్‌, మృదంగ అంశాలలో ఉన్నత శ్రేణిలో రాణిస్తున్నారు. 
తులసీ మరియు నందకుమార్‌లు శ్రీ అన్నవరపు రామస్వామి శిష్యులు, కాగా జయ 
భాస్మర్‌ శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావువద్ద నేర్చి దేశాద్యంతం కచేరీలు దిగ్విజయంగా 
ఇస్తున్నారు. గురు సంప్రదాయాన్ని నిలుపుతున్న వీరి సంగీతంలో శాస్త్రీయ విలువలు 
కచేరీ నిర్వహణ సామర్ధ్యం రక్తిపోషణ విషయాలలో సమర్థవంతమైన బుద్ధి నైశిత్యం 


కానవస్తుంది. ఈ ముగ్గురు జాతీయ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని ఆంధ్రదేశ 
కౌటింబిక విద్వన్మూర్తులుగా భాసించడం విశేషం. 
కె.వి.బ్రహ్మానందం : 

శ్రీ ఎం.ఎస్‌. బాలసుబ్రహ్మణ్య శర్మ శిష్యులై సుమారు 40 సంవత్సరాలు 
గురుసేవనొనరించిన విద్వాంసులు. వీరు పలు సంవత్సరాలు శర్మను వెన్నంటి విశిష్ట 
పాఠాలు గ్రహించి విజయనగరం, విజయవాడ ప్రభుత్వ కళాశాల్లో 85 సంవత్సరాలు 
సేవలు చేసిన ఆచార్యులు. ఆకాశవాణిలో లలిత సంగీతం, శాస్ర్తీయ సంగీతాల భక్తి 
రంజని కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొన్న విద్వాంసులు. వీరి పాటలో గడుసరితనం 
రాగత్వ మేళవింపు, శాస్తాయిత (డ్రద్ధ కొట్టవచ్చినట్లు కనపడుతుంది. దేశంలో సుమారు 
50 సంవత్సరాలుగా పలు సభలలో పాడి బిరుదులందుకున్నారు. లలిత సంగీతంలో 
అనేక రచనలకు కల్పన చేసి శిష్యుల చేత పాడించి తాను పాడి వన్నె తెచ్చారు. నాద 
చింతామణి, గాన సుధాకర, మధుర గాన, సుధానిధి ఇత్యాది బిరుదాంకితులు. 
ప్రస్తుతం చింతామణి (కర్నాటక) గాయన సమాజ్‌కు సలహాదారు. 


వీణ విద్వాంసులు 

వాసా కృష్ణమూర్తి: 

విజయనగరంలో 1928 ప్రాంతములో వాసా వెంకట్రామ పుత్రుడుగా 
జన్మించారు. వాద్యతంత్రాన్ని తండ్రి వెంకట్రావు గారి నుండి గ్రహించి దినమునకు 
15-16 గంటల సేపు సాధనతో స్వాధీనమైంది వీణ. ఆ ఒడుపు, వేగ సాధ్యత, 
సితార్‌ శైలి అన్నీ అలవడ్డాయి. అందుచేత కర్ణాటక సంగీతములో సందర్భోచితంగా 
హిందూస్ట్రానీజారు - మిండ్‌ గమకాలు ముఖ్యంగా పంతువరాళి, హిందోళ, రాగవర్ధని, 
చక్రవాకం వాయించేటపుడు, తానం వాయించేటప్పుడు ప్రస్ఫుటమయ్యేది. వాద్య 
తంత్రముకు తెలిసి లీనము రవ్వజాతిగమకాలను వాయిస్తూ రెండు పద్ధతులకు 
సమన్వయం చూపేవారు. ఒక విధంగా స్వతంత్ర మనస్తత్వం శైలీ వాదన లోనూ, 
నిష్మర్షమైన మాట తీరుతో జన బాహుళ్యంలోకి వీణను ప్రసారంచేశారు. ప్రతి కచేరీలోనూ 
ఘనరాగపంచకం తప్పనిసరి. 1948 నుండి మదరాసు, విజయవాడ, హైదారాబాద్‌ 
కేంద్రాల ఆకాశవాణి ప్రసారాలలో పాల్గొన్నారు. అఖిల భారత స్థాయి అందుకున్న 


91 


మహోన్నకతులు. ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ గురుకులంలో ఆచార్యునిగా 
సేవ చేశారు. శ్రీమతులు వసుంధరాదేవి, జోగులాంబ, ఆనంద రాజ్యలక్ష్మి, అంబుజ 
వల్లి, సుభాషిణి శాస్త్రి మండా మాణిక్యం, ఆనంద రాజ్యలక్ష్మి గారలు ముఖ్య శిష్యులు. 
వాసాగారు 1978 సంవత్సరం అనంతలోకానికి చేరుకున్నారు. 


ఈమని శంకరశాస్త్రి : 


వీణ వాద్య రహస్యాన్ని వెలువరించి వ్యాపింపచేసిన ఘనాపాటి. సంగీత 
చరిత్రలో నూతనాధ్యాయాన్ని పిఠాపురం సంస్థానము వెలువరించింది. ఆ ప్రాంతం 
ఎందరో ప్రముఖులకు జన్మస్థలమైనది. వీణలో ఈమని అచ్యుత రామశాస్త్రి సంప్రదాయ 
వరిష్టులై భాసించారు. పూర్ణ గమక సంప్రదాయం, బాలమేధావిగ పేరొంది బి.ఏ. పట్టా 
పుచ్చుకొని తన వీణ వాద్యాన్ని మద్రాసు నగరంలో జెమినీ స్టూడియో పెద్దలకు 
వినిపించారు. సినీ పరిశ్రమలో స్థానం దొరికింది. ఎడనెడ కచేరీలలోను ప్రతిష్టులైనారు. 
సునిశిత గమకప్రేడిమతో ఎలక్ర్టానిక్‌ పిక్‌ అప్‌ ఉపయోగించి సూక్ష్మాంశాలను వెలికితీసి 
శోభస్వరంగా వాయించేవారు. ఆకాశవాణిలో విశిష్ట స్థానాన్ని పొంది చీఫ్‌ 
ప్రొడ్యూసర్‌గా సేవందించారు. సౌమ్య పురుష్‌ (గాంధీ), భ్రమర విన్యాసం మొదలుకొని 
ఎన్నో ఆకాశవాణి వాద్య బృందాలు సమర్పించారు. భారతీయ పాశ్చత్య వాద్య 
మేళనాన్ని అనుకూలపరిచారు. సంగీత రచనలను, పరిశోధనలు ఫలించాయి. వాగ్గేయ 
కారుడుగా తక్కువ రచనలు చేసినా భావరాగ సమ్మిశ్రితంగా ప్రచారమందుకున్నాయి. 
జుగల్‌ బందీని ప్రోత్సహించి పాల్గొని దేశవిదేశాల జాతీయ సమైక్యతను అందించారు. 
వీరి శిష్యుల్లో వీరి కుమార్తె ఈమని కళ్యాణి, శ్రీ చిట్టిబాబు ప్రసిద్ధులు. 


కంభంపాటి అక్కాజీరావు : 


తూర్పు గోదావరి ముక్తేశ్వర ప్రాంతమువారు. వీణను నిలబెట్టి వాయించే 
సంప్రదాయములో విశేషంగా 5 1/2 శృతిలో స్వరాలంకృత గమకరీతిని 
షించుకుంటూ వీణ వాయించేవారు. సర్వళ్రీ మంగళంపల్లి పట్టాభిరామయ్య శిష్టు 
రామమూర్తి ప్రభృతుల వద్ద చక్కని పాఠం నేర్చుకొని వాద్యతంత్రాన్ని అమలుపరచుకొని 
శేముషీమంతులు. చాలాకాలం శ్రీ బాలమురళీకృష్ణ గానానికి వీణ సహకారమం 
దించారు. సంగమేశ్వర శాస్త్రి వలె వీణను నిలబెట్టి వాయించేవారు. అంతటి వత్తిడి, 


92 


తీవ్రతలోవున్నా తంతిపై (బ్రిగాలు) బిర్మాలు అవలీలగా పలికించేవారు. వీరి అసలు 
పేరు అక్కుభొట్లు. బి. హెచ్‌.[గ్రేడులో ఆయన మద్రాసు, విజయవాడ ఆకాశవాణిలో 
ఎంతోకాలం వీణ వాయించారు. బి. హెచ్‌. కనకదుర్గాంబ శివరామకృష్ణ గారలు వీరి 
శిష్యులలో ముఖ్యులు. 

కొమాండూరి అనంతాచార్యులు: 


వీరు తూర్పు తక్కెళ్ళపాడు అద్దంకి మండలం ప్రకాశం జిల్లాలో 1903 
పుట్టినారు. తల్లి తండ్రులు శేషమ్మ. సింగరాచార్యులు. వైష్ణవ సంప్రదాయకులై ద్రావిడ 
ప్రబంధాలను నేర్చి కైంకర్య భావనను సంగీతాది మార్గముతో అనుసంధానపరచుటకై 
వీణ, గాత్ర సాధనను నాటి వైణిక చక్రవర్తి తిరుమల నర్హాన్‌ చక్రవర్తుల వీర 
రాఘవాచార్యను సేవించి అనతి కాలమున గుంటూరు చేరి త్యాగరాజ సంగీత విద్యా 
నిలయము స్థాపించి ఎందరికో వాద్యస్ఫూర్తి నొసగినారు. వారి వాద్యంలో కుడి 
ఎడమ తంత్రమున సమత్వము, లాఘవముండి రాగశయ్యను స్ఫురింపచేసేది. వాద్య 
నిర్మాణ దక్షులుగా కార్కానాను నడిపి ఆ క్రమమున వీణలు చేయించారు. వీరి 
తమ్ములు తిరుమలాచార్యులకును చక్కగా సాకి వాద్యాలను నేర్చినారు. వీరి బాణిలో 
రాగత్వ సిద్ధి గోచరమయ్యెది. అనంతాచార్యుల శిష్యులలో పొడూరి శంకరశర్మ, 
ఉల్లిగడ్డ అనసూయదేవి, తిరుమలాచార్యులు, కల్లూరి రోజా, హైమవతి, పద్మావతి, 
మందపాటి లక్ష్మి ప్రసిద్ధులు. కుమారులైన కొమాండూరి రంగరాజన్‌, శేషాద్రి 
ప్రభృతులూ తండ్రి వైభవాన్ని విద్యారంగాన కొనసాగిస్తున్నారు. అనంతాచార్యులు 
18.05. 1958న పరమపదము చేశారు. 
తిరుమల నల్లాన్‌ చక్రవర్తుల నారాయణాచార్యులు: 

వీణ క్రమాభివృద్ధిపై విశేష పరిశోధన చేసి, మహోదాత్త వాగ్గేయకారునిగా 
మర్యాద పొందిన నారాయణాచార్యులు 1902 డిశంబరు 25వ తేదీ అద్దంకి సమీపపు 
తూర్పు తక్కెళ్ళపాడులో శ్రీమతి లక్ష్మమ్మ , శ్రీనివాసాచార్య దంపతులకు కలిగినారు. 
తిరుమల నల్లాన్‌ చక్రవర్తుల రాఘవాచార్యుని యెడ భక్తితో గాత్ర వీణ లందు విద్య 
సంపాదించి పరిశోధనాభిలాషతో వీణలు క్రమాఖభివృద్ధిపై నూతన విషయములందించి 
జాతిబేధ సప్తతాళ సహిత శతరాగ రత్నమాలిక, పద్మావతీరాగ నక్షత్రమాలిక, 
అన్నమాచార్య స్వరకుసుమాంజలి. బంధ స్వరావళి, తల్పగిరి రంగనాథ కీర్తనలు 


93 


సరిగమాపాదని పంచరత్నాలు వెలయించి నాటి పెద్దలు సర్వశ్రీ టి. ఎల్‌. వెంకట్రామయ్య, 
టి.వి.సుబ్బారావు, ఆదిభట్టు, సాంబమూర్తి, పిరాట్ల శంకరశాస్త్రి, వాసుదేవాచార్య 
ప్రభృతుల ప్రశంసలందుకున్నారు. వీరి రచనలలో సూక్ష్ర గమకాన్వయ స్వర సంచారములు 
రాగత్వమును వెలయించినవి. మద్రాసు సంగీత పరిషత్తు సదస్సు ప్రముఖులుగా ఎన్నో 
లక్ష్య లక్షణములపై పరిశోధనా పత్రముల అందించినారు. వీరి కుమార్తె పద్మావతి 
కుమారుడు శ్రీనివాసన్‌ సంప్రదాయము కొనసాగించారు. ది.6.5. 1968న వీరు 
పరమపదము చేరారు. 
ములుగు శివానంద శాస్త్రి : 

ప్రధానంగా శైవ సంప్రదాయావర్తులై శ్రీ పరమ శివ త్వ సారమును జనావళికి 
నివేదించుటకై సాహిత్య-సంగీతముల వినియోగించిన మహాభక్తులు. పారంపరీక 
వైణికులై వాద్య రహస్యమును శోధించి తంత్రజాలపు ఉన్నతి చూపిన వీణా వాద్య 
రహస్య వేది. కవిగా ప్రశస్తినంది మహా వైభవమును, సంచార క్రమోన్నతిని, 
రాగత్వసిద్ధిని తెలివిడితో కీర్తనా రూపముగా వెలువరించిన ప్రసిద్ధులు. శ్రీ శంకరుల 
సౌందర్యలహరిని పద్యరూపమున పొందుపరచిరి. 'త్యాగరాజ గురుదేవ ఆరభిరాగకృతి 
బహుప్రసిద్ధమైనది. 
అయ్యగారి సోమేశ్వరరావు : 

వీణా వాదన సంప్రదాయములలో తంజావూరు, మైసూరు, కేరళ, 
విజయనగరం బాణీలు ప్రసిద్ధాలు. ఇందు విజయనగరం బాణిని వృద్ధి పరిచారు. 
మన అయ్యగారి సోమేశ్వరరావు. జూలై 1920న జన్మించి బాల్యాద్భృవత్టజనా 
నందసంతుప్టులై అష్టపది, సంప్రదాయ కీర్తనలను నేర్చిరి. విజయనగరంలో పేరి 
రామమూర్తి శాస్త్రి, వాసా వెంకటట్రావు ప్రభృతుల వద్ద గాత్రవీణ అభ్యసించి 
సహోధ్యాయులుగా వరలిన వాసాకృష్ణమూర్తితో సాధనం చేశారు. వెలమీటు లో 
మీటు ప్రక్రియలను స్వాధీన పరచుకొని కచేరీ విద్వాంసునిగా పేరొందారు. ఆంధ్ర 
సారస్వత పరిషత్‌ 'వైణికరత్సు , భారతీ తీర్ధ, ఆంధ్రా రిసెర్చి సెంటర్‌ “వీణా కోవిద' 
బిరుదు పొంది మద్రాసులో 1940 నుండి 48 వరకు అటు తర్వాత విజయవాడ 
ఆకాశవాణి కేంద్రాలలో వీణ కచేరిలిచ్చారు. తమ కుటుంబము వారందరినీ వైణికులుగా 
తీర్చిదిద్దిన ఆచార్యులు. కుమారులైన శ్రీ శ్యామ సుందర్‌, సత్య ప్రసాద్‌, ఉమా 


9డీ 


చంద్రశేఖర్‌లకు మరియు బావమరిది పప్పు సోమేశ్వర రావులకు సంగీత శిక్షణ నిచ్చారు. 
వీరు 14.7. 1993 న నాదైక్యం చెందారు. మిత భాషి. కార్యశీలి, భక్తిరతులు. 
మంచాళ జగన్నాథరావు : 
మంచాళ జగన్నాథరావు గారు శ్రీమతి జోగులాంబ సుబ్బారావు గార్ల సంతానముగా 
విశాఖపట్టణం సమీపాన చీపురుపల్లి గ్రామం 21.12.1921 న పుట్టి బాల్యంలోనే 
సంగీత వికాసము పెంపు చేసుకొని ఉన్నత స్థితికి వచ్చారు. దృష్టి లోపము నధిగమించి 
తన పన్నెండవ సంవత్సరమే సభలలో పాల్గొని నాటి మేటి ద్వారం వేంకటస్వామినాయుడు 
గారి ఆశీస్సులందుకొని దీక్షిత పరంపరలోని పద్మనాభ అయ్యరు సీతామహాలక్ష్మి వద్ద 
ప్రత్యేకాధ్యయనం చేసి విస్సా అప్పారావు ప్రోత్సాహముతో మరింత ముందుకు వచ్చారు. 
ఆకాశవాణి మద్రాసు కేంద్రాన పదిహేడవ యేటనే వీణ కార్యక్రమము యుచ్చి 
నిలయ కళాకారునిగా చేరారు. 'కళావాహిని' అనే వాద్య బృంద సంస్థను ఏర్పాటు 
చేసికొని లలిత సంగీతాన్ని కర్నాటక సంగీత రచనలను వాద్యగోష్టి ద్వారా అందించారు. 
పొడి స్వరాల నిర్భుష్ట వికాసము రక్తిదాయకమని నిరూపించారు. హెచ్చుస్థాయిలో 
సరళ గమక రీతులనూ సాధికారికంగా చూపించిన వైణిక విద్యాసాగరులు. 
ఆకాశవాణి కళాకారునిగా ఆహ్వానము పొంది పాట్నా అలహాబాద్‌, 
హైద్రాబాద్‌లలో పనిచేశారు. వీణపై హిందూస్సానీ వాయించడాన్ని వీరే సవాల్‌గా 
స్వీకరించి పేరొందారు. 'ఎ” గ్రేడు కళాకారునిగా గుర్తింపు వచ్చిన తరువాత 
సుమిత్రానందన్‌ పంత్‌, కబీరు, తులసీ, మీరాదేవి, మహాదేవవర్మ రచనలకు సంగీత 
బద్ధత చేసి ప్రయోక్తగా లలిత, శాస్ర్తీయ సంగీతాలలో పేరెన్నికగన్నారు 
బహుభాషావేత్తగా దక్షతతో విద్యాదానం చేసి జన సామాన్యాన్ని దగ్గరకు చేసికొన్నారు. 
ఇక తెనుగున 'అవిగో భద్రాద్రి, 'కందార్థ దరువు మొదలగువానినేగాక సినారే, 
దేవులపల్లి, దాశరథి, రజనీ, రచనలకు సంగీతం కూర్చి పాడి, వాయించి నేర్పారు. 
తన సరస్వతి వీణపై అన్ని రకాల సంగీతాలను మృదుమధురంగా మంచి.. కాల 
ప్రమాణంతో రాగాత్మను వెలయించారు. మితభాషి నిత్య కృషీవలుడై క్షేత్రయ పదాలకు 
వాద్యమునస్థాన మిచ్చిన భాషాకోవిదుడై సంగీత సంచికా కార్యక్రమాలు నిర్వహించి 
ఉభయ సంగీత పద్ధతులకు మంచి ప్రకాశమిచ్చిన వైణిక విద్యా విశారదులు. శ్రీ 
వేంకటేశ్వర విశ్వవిద్యాలయపు డిలిట్‌, ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ కళాప్రవీణ” 


95 


గౌరవాలను పొందారు. తన అరవై నాల్లవ సంవత్సరాన శాశ్వతంగా కన్నుమూశారు. 
వీరికి లలిత, శాస్త్రీయ సంగీతాలలో లెక్కకు మించిన శిష్యులున్నారు. 
చల్లపల్లి చిట్టిబాబు : 

రంగారావు, సుందరమ్మ గార్ల సంతానమే చిట్టిబాబు జననం 1936. వీణలో 
సర్వశ్రీ పండరవాద ఉపమాకయ్య ఇయ్యుజ్జి అప్పలాచార్యులు కడ తొలి పాఠాలు, 
కొంత అభివృద్ధి బాట వేయించుకొని వీణా వాదన ధురీణ ఈమని శంకర శాస్త్రి 
గారి నుండి వాద్య తంత్రము నేర్పారు. ప్రధానంగా మీటు స్వారస్యాన్ని పండించుకొన్న 
దక్షులు చిట్టిబాబు. ఎన్నో దశాబ్దాల వెనుక 'వైణిక ప్రవీణ” బిరుదు వీణ శేషల్లుకుందేది. 
అల్లాంటిది మరల ఆ బిరుదు చిట్టిబాబు గారి నాశ్రయించింది. 1964 పుష్పగిరి 
పీఠ్రా పురస్కారం. 1984 ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేటు పట్టము, కృష్ణగానసభ 
(మద్రాసు) సంగీత చూడామణి, కేంద్ర సంగీత నాటక అకాడమీ 1990 లో 
సత్మరించాయి. సినీ రంగములో నూత్న ప్రభజనాన్ని గురువు ఈమని గారితో 
అనుసంధించారు. సంగీత కచేరీలలో నండూరి వారి ఎంకిపాట, కొమ్మల్లో కోయిల, 
అలాగే స్వతంత్రంగా యాభై వీణలతో ఆర్మెష్టా మ్యూజింగ్‌ ఆఫ్‌ ఎ మ్యూజిషియన్‌, 
టెంపుల్‌ బెల్స్‌, అవగాహన అర్చన, అలంకారం, ఆలాపన, లాలి అంశాలుగా “భావాత్మ 
సంగీతాన్ని ధేమేటిక్‌ మ్యూజిక్‌ పేర ధ్వని ముద్రణ యిచ్చారు. 'కలైకోయిలో తమిళ 
చిత్రానికి సంగీతం సమకూర్చారు. "ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా”ను యు. ఎస్‌. ఎస్‌. ఆర్‌. 
అలాగే సంగీత కచేరీలలో, వీణా వైభవాన్ని సర్వాంగ సుందరంగా భాసింప చేసిన 
మహా ప్రతిభా సమన్వితుడు. ఆయన సంగీత సంప్రదాయంలో రుచి రీతులతో 
లలిత శాస్త్రీయ సంగీతం, పాశ్చాత్య పద్ధతుల ముప్పేట ప్రదర్శించిన మహా వైణికులు. 
పప్పు సోమేశ్వరరావు : 

వీణ వాద్యాన్ని గమక సంభరితంగా, సంప్రదాయ విలువల పోషించుతూ 
జన్మ సార్థకత చేసికొన్న ప్రబల వీణ పండితులు. బావగారైన శ్రీ అయ్యగారి 
సోమేశ్వరరావు కడ వాద్యపులోతుల రావించుకొని సుదీర్హ సాధనా బలము ఉపజ్ఞ 
మేళవింపుతో వీణావాద్య తంత్ర జాలమును పరిరక్షించుకొన్నారు. వాద్యంలో గాంభీర్యం 
ప్రసన్నత ఒనగూరినవి. సాహిత్యార్థకృతమైన మీటుతో రచనలను పాడినంతగా మీటును 
ఒదిగింపు ఒరయికలతో అనుసంధించన ధీమంతులు. ప్రభుత్వ సంగీత కళాశాల 


96 


హైదరాబాద్‌లో పనిచేసి విద్యార్ధులకు మక్కువ పెంచారు. స్వయంగా కుమారుడు 
చంద్రశేఖర్‌కు వాదనాస్వారస్యాన్ని అందించారు. అతనూ ఆకాశవాణి నిలయ 
కళాకారులుగ సేవచేసి అకాల మరణం పొందారు. పప్పు వారి కుమార్తె శ్రీమతి 
జయలక్ష్మి శ్యామసుందర వైణిక విదుషిగా శ్రీ శ్యామసుందరం గారింట మెట్టినదాదిగా 
వీణ రహస్యాలను ఛేదించి వైణికులైనారు. మొత్తము పప్పు వారి కుటుంబము 'వీణ” 
తంత్రాన్ని సాధించింది. పప్పువారు నాదైక్యం చెందారు. 
మల్లాప్రగడ జోగులాంబ 

ప్రసిద్ధులైన సర్వశ్రీ కవిరాయని జోగారావు, వాసా కృష్ణమూర్తి ప్రభృతుల కడ 
సంప్రదాయము నేర్చి అచిరకాలములోనే విదుషిగా పేరొందారు. గాత్రమునూ సాధించి 
గాత్రం వీణలందు డిప్లమో పొంది ఆకాశవాణిలో గాత్రము వీణలందు 'వి గ్రేడు 
పొంది ఆకాశవాణిలో నిలయకళాకారులు (విశాఖపట్టణము)గా సేవ చేశారు. 
'మహతీనాదర్సురిపేర' 'దేవీ వైభవము” క్లాసికల్‌వీణ” “భక్తిరంజని” పేర సి.డి.లు 
చేశారు. 'వీణాపంచకం' అపురూప స్వరపల్లవులు ముత్తయ భాగవతార్‌ల అపూర్వ 
కీర్తనలు పాడి వాయించారు. దేశ విదేశాలలో గాత్ర-వీణ, సంబంధిత కార్యక్రమాలలో 
సంప్రదాయము నిలిపారు. 'సంగీత విద్యా ప్రవీణ విశిష్ట మహిళ బిరుదులు పొందారు. 
పప్పు పద్మావతి పరమహంస 

పిళ్ళా సత్యనారాయణ అప్పాయమ్మగార్ల సుపత్రిక ఆరంభపాఠాలు 
తల్లిగారినుండి ఆపై మంధా సుబ్బారావు వద్ద అటు తర్వాత కవిరాయని జోగారావు, 
ఈమని శంకరశాస్త్రి గార్ల వద్ద నేర్చారు. ద్వారం వేంకట స్వామి నాయుడు మైసూరు 
దొరస్వామి అయ్యంగార్ల అభిమానము పొందినారు. సంప్రదాయ నిరతయై పలువురకు 
వీణ శిక్షణనిస్తున్నారు. శ్రీ ద్వారం వేంకటస్వామినాయుడు కళాక్షేత్రము (విశాఖపట్టణం) 
లో పని చేశారు. ఆకాశవాణి బి. హెచ్‌.గ్రేడు కళాకారులు. కుమార్తె కాశీ విశాలాక్షి 
కోడలు పద్మా రవిశంకరు డా॥ బి. కనకదుర్గా ప్రసాద్‌, సి.హెచ్‌. బాల సరస్వతి, 
మున్నగు శ్రేణి కళాకారులను అందించిన విదుషీమణి. 
పుదుక్కోటె కృష్ణమూర్తి -పుదుక్కోటె రామనాథం : 

ఈ సోదరులు 1939 లో శ్రీ మీనాంబళ్‌ రామస్వామి దంపతులకు జన్మించిన 
వీరు చిరు ప్రాయంనుండి సంగీతం నేర్చి అచిరకాలంలోనే సాధికార ప్రజ్ఞ సంపాదించారు. 


97 


ఇద్దరూ పుదుక్కోటై శ్రీనివాసన్‌ వద్ద గాత్రం నేర్చి అణ్జామలై విశ్వవిద్యాలయంలో చేరి 
బి.ఎ.పట్టా పొందారు. కృష్ణమూర్తి శ్రీమతులు గోమతీ శంకర్‌, ఎన్‌.జి. గౌరీ కుమారిల 
వద్ద విశేష అధ్యయనం చేశారు. 1959 నుండి తిరుచు ఆకాశవాణిలో కచేరీలు ఇచ్చి 
అటు తరువాత శ్రీ వేంకటేశ్వర సంగీత కళాశాల, తిరుపతిలో ఆచార్యులుగా చేరి 
విద్య అందించారు. వీరి వాద్యంలో జారు, స్ఫురితం, ఆందోళిత గమకాల త్రిపుటితో 
వలిగమక ప్రాధాన్యం పెంపొందించుకొని ఉంటుంది. వీణ-మేళగట్టు విధానాన్ని 
పరిశోధనాత్మకంగా వృద్ధి చేశారు. పుదుక్కోటై రామనాథం, శ్రీ రాజమాణిక్యం పిళ్ళై 
వద్ద వయోలిన్‌లో విశేంశాలు గ్రహించారు. కృష్ణమూర్తి 1997లో ఉద్యోగ విరమణ 
చేసి భగవాన్‌ శ్రీ సత్యసాయి బాబా గారి ఆశీస్సులతో పుట్టపర్తి సంగీత కళాశాలలో 
ప్రాచార్యులుగా పని చేశారు. వీరు గాత్రంలో విశేష కృషి చేసి తన వీణా వాద్యంతో 
సాహిత్యాన్ని వాయిస్తూ పాడటం విశేషం. ఆకాశవాణిలో వీరు 'ఏి-టాప్‌ విద్వాంసులు. 
వీరుభయులు తిరుపతి సంగీత కళాశాలలో అపూర్వ సేవ చేసిన వీణ, వయోలిన్‌ 
వాద్యాలలో ఎందరికో నేర్పి విశిష్టాచార్యులుగా వర్ధిల్లినారు. కృష్ణమూర్తి శిష్యులలో 
(ప్రధానులు శ్రీమతి పద్మ, గోవిందరాజన్‌, పుల్లెల శ్రీనివాస్‌ గార్లు ప్రసిద్ధులు. రామనాథం 
శిష్యుల్లో శ్రీమతి చల్లా ప్రభావతి మరియు కొందరు అన్నమాచార్య పీఠ కళాకారులు ఉ 
న్నారు. 
బండి శ్యామల : 

కోనసీమ ప్రాంతాల్లోని అమలాపురమందు శ్రీయుతులు సూర్యకాంతం, 
సూర్యనారాయణల పుత్రికగా జన్మించారు. వీరి సోదరీమణులుకూడా వీణా వాద్యంలో 
తర్చీదు పొందారు. సర్వశ్రీ మంచాళ జగన్నాథరావుగారి దగ్గర శిక్షణ పొంది పై 
మెరుగులు నూకల చిన సత్యనారాయణ, కొక్కొండ సుబ్రహ్మణ్యశర్మగారి వద్ద పాఠాలు 
గ్రహించారు. వీరి వాద్యంలో రుచి, సంప్రదాయ వైభవం, మాధుర్యం త్రిపుటిగా 
గోచరిస్తాయి. అక్క చెల్లెల్లు అందరూ కలిసి వాయించడం ఒక విశేషం. శ్యామల 
గారు దక్షిణ ప్రాంత సంగీత సభలల్లో రాగం, తానం, పల్లవి ప్రదర్శనలలోను 
ఆకాశవాణిలో విశిష్ట వ్యక్తి. 'ఏ”-గ్రేడ్‌లో చాలా కాలంగా వాయిస్తున్నారు. కుమార్తె 
సుబ్బలక్ష్మి కూడా గాత్రంలోను, వీణలోను సాధికారత సంపాదిస్తున్నారు. శ్రీ శివానంద 
మూర్తి సంపూర్ణ అనుగ్రహమును పొంది ఉన్నారు. 


98 


అయ్యగారి శ్యామసుందరం : 

విజయనగరానికి చెందిన వాసా వెంకట్రావుగారి శిష్యులైన వైణిక రత్న 
అయ్యగారి సోమేశ్వరరావు పెద్ద కుమారులు చక్కని గాత్ర శైలితో సద్యస్ఫూర్తి, స్వర 
సంచార రాగత్వం వీరి వాద్యంలో ప్రస్ఫుటంగా వినిపిస్తుంది. తండ్రిగారి వద్ద 
కూలంకషంగా విద్య నేర్చిన వినయశీలులు. శ్రీకృష్ణ గాన సభ మద్రాసు సంగీత 
పరిషత్‌లలో విశేష గుర్తింపు పొందినవారు ఆకాశవాణి విజయవాడలో పలు 
సంవత్సరాలుగా 'ఏి-గ్రేడ్‌లో నేషనల్‌ ప్రోగ్రాం-రేడియో సంగీత సమ్మేళనం వంటి 
కార్యక్రమాలు ఎన్నో ఇచ్చారు. అంతేకాక ఎన్నో లలిత, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలలో 
తన వాద్య వైభవాన్ని చూపించారు. సంగీతాచార్యులుగా అనేక ప్రభుత్వ కళాశాలలో 
పని చేసి, అధ్యక్షులుగా గుంటూరు, విజయవాడలలో పని చేసి 2007లో విరమణ 
పొందారు. రేడియో, దూరదర్శనలలో పలు కార్యక్రమాలు ఇస్తున్నారు. ప్రభుత్వం 
వారి 'కళారత్ను, 'తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం” పొందారు. ఇటీవల కేంద్ర 
సంగీత నాటక అకాడమీ 'గౌరవ అవార్డు ను పొందారు. స్వతంత్రంగా పరిశీలనా 
దృష్టితో వీణ వాద్యాన్ని ప్రబలంగా ప్రజలకు కొనిపోతున్న మహా విద్వాంసుడు. దేశ 
విదేశాలల్లో బాగా పర్యటించిన వీణా విద్వాంసులు. అనేక శిష్య కోటి కల విద్వాంసులు. 
సోదరి శ్రీమతి రాజేశ్వరి (యు.ఎస్‌.ఎ) మరియు సోదరులు ఇరువురు ఆకాశవాణి 
విద్వాంసులు. వీరి భార్య జయలక్ష్మి శ్యాంసుదర్‌ కూడా వైణికులై వీరితో 
కచేరీలందిస్తున్నారు. 
ఈమని కళ్యాణి : 

ప్రసిద్ధులు వీణావాదన చక్రవర్తి అయిన ఈమని శ్రీ శంకర శాస్త్రి కుమార్తె. 
బాల్యమునుండే అనేక సంగీత కార్యక్రమాలను విని ఆకళింపు చేసుకుని తండ్రికదనే 
పలు వత్సరాలు వీణావాద్య రహస్యాన్ని గ్రహించారు. పలు వీణ కచేరీలలో తండ్రితో 
సహకరించి ఉత్తమ స్థాయికి చేరుకున్నారు. వీరి వాద్యంలో అచ్చుకట్టుగా శాస్త్రిగారి 
వాదనా రీతి ప్రస్ఫుటిస్తుంది. అంతేగాక ఒరయిక, ఒదుగు గమక పుష్టి కనపడుతుంది. 
అనేక సమ్మేళన, జాతీయ సంగీత కార్యక్రమాల్లో తండ్రిగారితోను, విడిగాను కార్యక్రమాలు 
ఇచ్చారు. నిలయ కళాకారులుగా ఆకాశవాణి ఢిల్లీ ప్రస్తుతం హైదరాబాద్‌లలోను సేవ 
చేస్తున్నారు. సంప్రదాయ సంగీతంలోను, సాధారణ విద్యలోను విశిష్టత్వాన్ని సాధించారు. 


గాయత్రి ; 

నాటి సినీ సంగీత దర్శకుడు అశ్వత్థామ మరియు కమల గార్ల కొమరిత. 
బాల మేధావిగా లోకానికి పరిచయమైంది. బాల్యంలోనే శ్రీ కాంచి పరమాచార్యుల 
సమక్షాన వీణ వాయించి వారి ఆశీస్సులు పొందింది. స్వామి నాడే ఈమె భవిష్యత్‌ను 
ఎరుకపరిచారు. వీణను దైవీ వీణగా పెద్దలు చెప్పారు. ఈమె కూడా ఆధ్యాత్మిక 
భావాన్ని పెంపొందించుకుని కచేరీలిస్తారు. దేశాద్యంతం విదేశాలలోను పలు వీణా 
ప్రదర్శనలిచ్చిన కళాకారిణి. 1984లో కలైమామణి అటు తరువాత “వీణా శెల్వి, 
“వీణా సరస్వతి, 'వీణాగాన వినోదిని బిరుదులు వీరికి దత్తమైనాయి. బెర్లిన్‌ గ్లోబల్‌ 
మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో అపూర్వంగా కచేరీలు చేశారు. మలేషియా, సింగపూర్‌, పారిస్‌, 
ఇంగ్లాండ్‌, ఒమెన్‌ మరియు అమెరికా దేశాలలో పర్యటించారు. తిరుపతి త్యాగరాజ 
సమాజం వారు సప్తగిరి 'సంగీత విద్వన్‌మణి' బిరుదాన్నిచ్చారు. ఆద్యాత్మిక దృక్పథంతో 
వీణావాద్యాన్ని సమర్పిస్తున్న ఆకాశవాణి విశిష్ట శ్రేణి విదుషీమణి. 
డి. శ్రీనివాస్‌ : 

శ్రీమతి లక్ష్మీ తులసి-లక్ష్మీ సుందరరావుగార్ల కుమారుడై 1968లో 
హైదరాబాద్‌లో పుట్టారు. తల్లి దగ్గర క్షుణ్ణంగా పాఠాలు నేర్చి ప్రజ్ఞ సంపాదించారు. 
వేణు విద్వాంసులు శ్రీ ఎన్‌.ఎస్‌. శ్రీనివాసన్‌ కడ అద్భుతమైన శిక్షణ పొంది 
ఆకాశవాణిలో నిలయ కళాకారులుగా చేరారు. వీరి వాద్యంలో చురుకుతనం, లయ 
బిగువు గమక వైవిధ్యం వివేషంగా కనపడుతుంది. దేశ విదేశాలను అనేక కచేరీలు 
అందిస్తున్నారు. జాతీయ కార్యక్రమాలు - సంగీత సమ్మేళనాలు ఎన్నో ఇచ్చారు. 
మద్రాసు మ్యూజిక్‌ అకాడమీ కచేరీ బహుమతి పొందారు. 'వి-టాప్‌ కళాకారుడుగా 
ఆకాశవాణి, దూరదర్శన్‌ కార్యక్రమాలు ఇస్తున్నారు. యు.ఎస్‌.ఎ.వారి 'సిలికాన్‌ 
భారతి అవార్డు' పొందిన యువ వైణికులు. సోదరులు డి.ఎస్‌.ఆర్‌. మూర్తి 'ఎ టాప్‌ 
మృదంగ విద్వాంసులు, మరొక సోదరుడు సాయిరాం మృదంగంలో శ్రేణి కళాకారుడు. 
ఈ కుటుంబమంతా సంగీతానికి అంకితమైనట్లు కనిపిస్తుంది. 


మెందోలిన్‌ శ్రీనివాస్‌ : 
వీరు సంగీత విద్వాన్‌ సత్యనారాయణ కుమారులై సంగీత ప్రపంచాన ఉ 


100 


జ్వల తారగా ప్రకాశిస్తున్న విద్వత్‌ కిశోరము. చిరువయస్సునందే తండ్రి వద్ద అటుపై 
విద్వాన్‌ రుద్రరాజు సుబ్బరాజుగారి వద్ద గాత్రం నేర్చి శీఘ్రముననే విద్వత్‌ సంపాదించారు. 
బాల మేధావిగా చిరపరిచితులై అపార జ్ఞానాన్ని పొంది మేండలిన్‌ సామ్రాట్‌గా 
గౌరవాన్నందుకున్నారు. 1984లో మద్రాసు ప్రభుత్వం కలైమామణి పొందినారు. అమెరికా, 
ఫ్రాన్స్‌లలో తన వాద్య నైపుణ్యాన్ని చూపి ఆశ్చర్య చకితులను చేశారు. ఈయన 
వాద్యంలో అద్భుతమైన స్వాతంత్ర్యం సాధికారత, మనోధర్మ ప్రజ్ఞ గోచరిస్తుంటుంది. 
హిందూస్థానీ మరియు పాశ్చాత్య విద్వాంసులతోను సంగీత వాద్య గోష్టులలో విశేషంగా 
పాల్గొని సంగీతానికి, భాష, జాతి, కులం, మతం, సంగీత రీతులు లేవని చాటుతున్న 
విద్యాధికుడు. మేందలిన్‌ వాద్యానికితడు దక్షుడు, కృతికర్త, ఆదర్శ విద్వాంసుడనటంలో 
అతిశయోక్తి లేదు. 'ఎ-టాప్‌ విద్వాంసుడుగా ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రదర్శనలిస్తున్న 
మహా విద్వాంసులు. 


వేణు విద్వాంసులు 


ఎన్‌.ఎస్‌. శ్రీనివాసన్‌ : 


మన సంగీత విద్వాంసులలో వేణు వాద్యాన్ని నేర్చి రసికుల ప్రభావితుల 
చేసిన పండితులు ఎన్‌.ఎస్‌. శ్రీనివాసన్‌ గారిని ఒక సంస్థగా చెప్పాలి. 5.6. 1932 
రాయవెల్లూరులో పుట్టారు. చిత్రంగా వేణు విశారదులు టి.ఆర్‌ మహాలింగంతో 
(మాలి) తొలి పరిచయాలు ఏర్పడటం శ్రీనివాసన్‌ జీవితంలో మలుపు కానవచ్చింది. 
1959 ఆకాశవాణి హైద్రాబాద్‌ నిలయ విద్వాంసులైనారు. తదాదిగా ఆయన సంగీత 
సేవ పటుతరమైంది. “విజన్‌ బియాండ్‌ సైటో కార్యక్రమం రూపొందించడం అది 
జాతీయ ప్రశస్తి అందుకోవడం జరిగింది. ప్రయోక్త పదోన్నతితో అందరికీ సన్నిహితులై 
ఆకాశవాణి సంగీత స్థాయిని పెంచారు. మార్గదర్శకత్వం చేసి పెద్దలకు పిన్నలకు 
సమాన ప్రాతినిధ్యం కల్లేటట్లు కార్యక్రమాల అనుసంధించారు. దత్తాత్రేయ, డి. శ్రీనివాస్‌, 
క. శ్యాం కుమార్‌, అరుణ-పద్మ మున్నగు వారు శిష్యప్రముఖులు. మహోన్నతమైన 
ఆదర్శవంతమైన గురువు పరిశోధనా ధిషణులు ప్రాజ్ఞుడైన శ్రీనివాసన్‌ 2006 
స్వర్ణస్తులైనారు. 

101 


మండ బలరామశర్మ : 

23. 12. 1938 'ముంగండి శారదాంబ సూర్యనారాయణ శర్మల సంతానం 
పుల్లెల పేరి సోమయాజులు, టి.ఆర్‌. సుబ్రహ్మణ్యం, మంగళంపల్లి బాల మురళీకృష్ణ 
వద్ద నేర్చారు. 1958 లో ఆకాశవాణి యువ సంగీత పోటీలలో విజేతయై పండిత 
రాజేంద్ర ప్రసాద్‌ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం 
ప్రతిభ పురస్మారము పొందారు. ఆంధ్రప్రదేశ్‌లో వసించి మొదట ఆకాశవాణి “ఎ” 
గైడ్‌ పొందిన ఫ్లూట్‌ కళాకారుడు వీరి శిష్యుల్లో మండా వనజ, సావిత్రి, వి. 
నాగరాజు, అనంత కృష్ణ, నాగూరుబాబు, ఉమా వేంకటేశ్వర్లు, శిష్య ప్రముఖులు. 
వీరి వాద్యంలో భావ ప్రకటన ధైర్య సమాస ప్రచోదనం విశేషంగా కనిపిస్తుంది. 


వయోలిన్‌ విద్వాంసులు 


ద్వారం వేంకటకృష్ణయ్య నాయుడు : 

వీరు ద్వారము వంశపు వయోలిన్‌ వైభవానికి విద్వద్వరేణ్యులై శోభాయమైన 
మార్గానికి దారిచూపిన ఆచార్య పురుషులు. తండ్రి వెకటరాయలు గారి కడ వయోలిన్‌ 
నేర్చి పాశ్చాత్య ధోరణులను ఆకళింపు చేసికొని తనదైన శైలిని సమీకరించుకొని 
తమ్ముడైన వేంకటస్వామి నాయుడుకు చెప్పారు. నాయుడు గారు అన్నగారి విద్య 
రహస్యాన్ని అంది పుచ్చుకొని మహోన్నత కృషిచేసి “ద్వారం శైలి” ని స్థాపించారు. 
వెంకటకృష్ణయ్య తన కుమారులైన నరసింగనాయుడు గారికి నేర్పినారు. 
మనుమలందరికి వాద్య వైభవాన్ని అందించు పితృబుణము దీర్చుకొన్న తపోధనులు. 
వీరి పలు కృతులు ప్రసిద్ధి పొందాయి. వీరి కుమారులు ద్వారం నర్సింగరావుగారు 
అద్భుతమైన వాద్య, గంభీర్యాన్ని సాంకేతిక వైభవాన్ని వయోలిన్‌లో ప్రదర్శించి అనేక 
శిష్యులను దేశమునకు అందించిన మహా ్రేష్టులు. వారిలో ద్వారం దుర్గా ప్రసాదరావు, 
ద్వారం సత్యనారాయణ కుమార్‌, పూసర్ల మనోరమ, ఐ. విజయేశ్వరరావు మరియు 
కొమాండూరి కృష్ణమాచార్యులు. 


ద్వారం వెంకటస్వామినాయుడు : 
వయోలిన్‌ వాద్యాన్ని ఖండాతరాలకు వ్యాప్తి చేసిన మహా వాద్య సంపన్నుడు. 
అన్న వేంకట కృష్ణ నాయుడు వద్ద విద్యా రహస్యాలను పొంది తన మేధాశక్తితో అపర 


102 


సాధనతో వయోలిన్‌ వాద్యానికి సోలోస్థాయిని అఖండంగా వృద్ధిపరచిన మహా వాద్య 
సంపన్నులు. వయోలిన్‌ అంటేనే ద్వారం వెంకటస్వామినాయుడు అన్న రీతిగా వాద్యంతో 
మమేకమైనా విభూతి పురుషుడు, నాదోపాసనాకలితుడై వయోలిన్‌ వాద్యంలో సాంకేతిక 
వైభవాన్ని మనోధర్మ ప్రజ్ఞను అపారంగా చూపి ప్రపంచ విద్వాంసులైన 
యహుదిమెనూహిన్‌ లాంటి మేధావుల సైతం అబ్బుర పరచే విధంగా వాద్యాన్ని 
మలచిన స్వర మాంత్రికుడు. వాద్య తంత్రాన్ని వైశారధ్యాన్ని తన శిష్యులకు పంచి 
ఇచ్చిన ధీరలలితుడు. కుమార్తె మంగతాయారు, కుమారుడు సత్యనారాయణ, 
భావనారాయణరావు మరియు మనుమలు, మనుమరాండ్రలకు వాద్య రహస్యాలను 
పంచి ఇచ్చిన మహా మేధావి. శిష్య వాత్సల్య మూర్తి. సంగీత కళానిధి, సంగీత రత 
పద్మశ్రీ బిరుదులు అందుకున్న తేజోమయ నాద మూర్తి. 
కోటిపల్లి సూర్య ప్రకాశరావు 

18. 1.19381 సూరమ్మ, రామారావు గార్ల సంతానమై పసలపూడిలో 
జన్మించారు. సర్వత్రీ ఉప్పలపాటి అంకయ్య, మునుగంటి వేంకట్రావు పంతులు గార్ల 
వద్ద సుళిక్షణ పొందినారు. గాత్రము వాయులీనమందు అగ్రశ్రేణిగా నిలచి నాటి 
సర్వశ్రీ మహాలింగం, ఆలత్తూర్‌ సోదరులు - మహావాది వేంకటప్పయ్య, ఓలేటి, 
ఉప్పలపాటిఅంకయ్య, మునుగంటి వేంకట్రావు, జి.ఎన్‌,. బాలసుబ్రహ్మణ్యం, 
ఎమ్‌. ఎస్‌.బాలసుబ్రహ్మణ్య శర్మ గార్ల కచేరీలకు ఉదాత్తంగా సహకరించారు. నేటి 
ప్రముఖమైన సర్వశ్రీ ఎమ. బాలమురళీకృష్ణ, నూకల చిన సత్యనారాయణ, నేదునూరి 
శేషగోపాలన్‌ ప్రభృతలకు విద్వదైవభవం చూపించారు. ప్రభుత్వ సంగీత కళాశాలలో 
అధ్యాపకులుగా, ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. వీరి శిష్యుల్లో గౌరావరుల రామ్మోహన్‌ 
రావు, పాలపర్తి నాగేశ్వరరావు, మరియు అమ్ముల భవాని ముఖ్యులుగా చెప్పవచ్చు. 
తిరుపతి పొన్నారావు గారు : 

వీరు నమ్మయ్య గారి కుమారులు. తండ్రికడ తొలి పాఠాలు ఆరంభించి 
విజవాడలో పోరుపల్లి వారికడ గురుకులవాసం చేసారు. ఉదాత్త గాంభీర్యమైన శైలి 
వయోలిన్‌ వాద్యములోని అందచందాలు చూపినవారు. వీరి తండ్రి నమ్మయ్యగారు 
కొంతం గంగరాజుగారు (మృదంగం, చేరి ఆరోజులలో పటుతరమైన హరికధా 
విద్వాంసులకు గాయకమూర్తులకు అలవోకగా అనుసరణ చేసేవారు. పొన్నారావుగారు 


103 


తమ సోదరులైన సర్వత్రీ గోపాలకృష్ణ, రామానుజసూరి, త్యాగరాజులకేకాక, 
వీరాభీమేశ్వరరావు, నిడదవోలు ప్రభావతి, సుశీల -సుబ్బలక్ష్మీ మొదలైన వారికి విద్యా 
దానం చేసినారు. గురుమూర్తి స్థాయికి ఎదిగినా తగిన గౌరవం లభించలేదనే చెప్పాలి. 
ఆకాశవాణిలో కాజువల్‌ ఆర్టిస్టుగాను తిరుమల తిరుపతి దేవస్థానం కళాపీఠంలో 
వయోలిన్‌ లెక్సరరుగా శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టులోను పని చేశారు. ఎన్నో పురస్కారాలు 
పొందిన సరళ స్వభావి వాయులీన విద్యావతంసులు. 
అన్నవరపు రామస్వామి ; 

గురుభక్తి పరాయణులుగా శ్రీ గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య 
పంతులు సేవ యొనర్చిన శిష్యాగ్రణి. శ్రీ మాగంటి జగన్నాథం అటుపై పారుపల్లివారి 
గురుకులంలో చేరి సుశిక్షితులైనారు. ఆకాశవాణి నిలయ కళాకారులుగా 
మహామహులెందరికో ఉదాత్తంగా ప్రక్కవాద్యాన్ని అందించిన సంగీత వేత్త. సాధన 
సంపత్తి, నిండైన నాదం, చక్కని చిక్కని అనుసరణం వెన్నంటి రాగ రుచి ప్రత్యేకత 
కలవి. ఆకాశవాణిలో మరియు దూరదర్శన్‌లో వత్సరాలుగా 'ఏ-టాప్‌ గ్రేడ్‌'లో 
విశేష జాతీయ, సమ్మేళనా కార్యక్రమాలు అందించిన ఘన విద్వాంసులు. ముఖ్యంగా 
సర్వశ్రీ బాలమురళీ కృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి గార్లకు వీరి సహకారం మరువలేనిది. 
సర్వశ్రీ ప్రపంచం సీతారాం, ఏ.వి.ఎస్‌.కృష్ణారావు, జి.వి.రామకుమారి, తులసీ 
విశ్వనాథ్‌, జి. జానకి, మోదుమూడి సుధాకర్‌, కె. లక్ష్మీనర్సమ్మ, నందకుమార్‌లను 
ముఖ్యులు. ఆంధ్ర మ్యూజిక్‌ అకాడమీ వారి 'సంగీత విద్యానిధి అటుపై'కేంద్ర 
సంగీత నాటక అకాడమీ అవార్డు మరెన్నో ఘనసత్మారాలు పొందిన ఉత్తమ ఆచార్యులు. 
కె.వి.రెడ్డి : 

వీరు ద్వారం నర్సింగరావుగారి ప్రియ శిష్యులై విశిష్ట సంగీత శిక్షణ క్రమశిక్షణ 
ను పొందారు. వాద్యంలో స్వర నిబద్ధత, రాగ రుచి అచ్చుకట్టయిన కీర్తన ప్రసారం 
విశేషం. అనేక వత్సరాలు విజయవాడ సంగీత కళాశాల్లో సేవ చేసిన విద్వన్మూర్తులు. 
ఆకాశవాణిలో దీక్షాయుత సాధన వైభవంతో కచేరీలను సమర్పించారు. కేవల 
విద్వాంసులుకాకుండా గురువుగారి నేతృత్వంలో వయోలిన్‌ మరియు తంత్రుల 
నిర్మాణంలో విశేష కృషి చేసి స్వతంత్రంగా వాద్య నిర్మాణం చేసిన ఘనులు. వీరి 
శిష్యుల్లో ప్రధానులు అంపోలు మురళీకృష్ణ, 


104 


అవసరాల కన్యాకుమారి : 

ఈమె 'సంగీత విద్యానిధి ఇవటూరి విజయేశ్వరరావుగారి శిష్యురాలు. అటుపై 
కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనం పొంది శ్రీ సంగీత కళానిధి ఎం. చంద్రశేఖరన్‌ గారి 
నుండి విద్య అభ్యసించారు. వాద్యంలో నిర్దుష్ట గమకరీతి మరియు శుద్ధ కృతి పాఠము 
విశిష్ట సహకార నైపుణ్యం వీరి సొమ్ము. మద్రాసులో శ్రీమతి ఎమ్‌.ఎల్‌. వసంత 
కుమారి కచేరీలకు 20 సంవత్సరాలు సహకరించి నేర్పు గడించారు. కలైమామణి 
బిరుదాంకితులైన వీరు ఆకాశవాణిలో “ఏ-టాప్‌) కళాకారులై ఎందరికో సహకారం 
నరపి దేశవిదేశ విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారు. ఆధ్యాత్మిక చింతనాపరులైన 
వీరు అనేక ధార్మిక కార్యక్రమాలకు దోహదపడుతున్నారు. విదేశాలలో విశిష్టంగా 
పర్యటిస్తూ విశేష గౌరవం పొందుతున్నారు. శ్రీ సంజీవ్‌, శ్రీ విఠల్‌రంగన్‌, కమల్‌ 
కిరణ్‌, బ్రహ్మదత్తన్‌ మొదలైనవారెందరో శిష్యవర్గంలో ఉన్నారు. 
పి.పూర్ణ చందర్‌ : 

బాల్యం నుండి గాన వైభవాన్ని సంతరించుకున్న మేధావి ఆరంభ పాఠాలు 
సర్వశ్రీ కొమాండూరి తిరుమలాచార్యులు వద్ద అటుపై లాల్గుడి జి. జయరామన్‌, 
మంగళంపల్లి బాలమురళీకృష్ణ గార్ల వద్ద అపూర్వమైన శిక్షణ నంది ఆకాశవాణి 
గాత్రం వయోలిన్‌ లలిత సంగీతం, కంపోజింగ్‌, హిందుస్థానీ గజల్స్‌ మరెన్నో 
అంశాలలో 'ఎ గైడ్‌ సంపాదించిన బహుముఖ ప్రజ్ఞాశీలి. ఆకాశవాణి నిలయ 
కళాకారులుగా ఆపై నేషనల్‌ ఆర్బెష్ట్రా నిర్వాహకులుగా పని చేసి పదవీ విరమణ 
పొందారు. ఆకాశవాణి దూరదర్శన్‌ల ద్వారా సుపరిచితులు. సినీ రంగంలోనూ ప్రధానంగా 
రీ రికార్డింగ్‌ నిర్వహించి నేపధ్య గాయకులుగా పేరొందారు. హైద్రాబాద్‌ నివాసం 
పలు బిరుదులు పొందిన విద్వన్నూర్తి. 
అశ్వధాటి రామమూర్తి : 

ఈ పందిత శ్రేష్టుడు 1874 న తండ్రి సుబ్రహ్మణ్యం వద్ద నేర్చి వాద్యంలో 
లావణ్యము వేగసాధ్య తను నిరూపించినవాడు గనుక “అశ్వధాటి” బిరుదు పొందిరి. 
బందరు పట్టణాన ఎందరో గాన లబ్ది ప్రతిష్టలకు, హరికథ విశారదులకు మృదంగ 
సహకారము నెరపినారు. నాటి మేటి వారైన హరినాగ భూషణం వంటి వారికి మనోజ్ఞంగా 


సహకరించారు. 


105 


జంధ్యాల జనార్థన శాస్త్రి శ్ర 

ఈ మహనీయులు పారంపరీక సంగీత కుటుంబమునకు చెందినవారు తండ్రి 
సుబ్రహ్మణ్య శాస్త్రి హరికథా పారంగతులు శ్రీ తిరుపతి రామానుజ సూరి వద్ద పూర్తి 
మృదంగ అభ్యాసము చేసి వందలాది కచేరీలకు ప్రక్క వాద్యం సమర్ధవంతంగా నెరపినారు. 
సర్వశ్రీ ఎం.డి.ఆర్‌,, ఎం.ఎస్‌.జి., బాలమురళి, నేదునూరి వంటి శిఖరప్రాయులకు 
రసోచితంగా మృదంగానుసరణ చేసారు. వాద్యంలో రుటితి, రుచి, ఎడమ కుడి 
అనుసంధానం, ముక్తాయింపుల సొంపు కనబడుతుండేది. నిజానికి మహోజ్వల తారగా 
చెప్పవచ్చు. వీరు ఆకాశవాణిలో పలువత్సరాలు మృదంగం వాద్యాన్ని వినిపించారు. 
కె. వీరభద్రరావు : 

వీరు 1985లో అచ్యుతం - సూర్యనారాయణగార్లకు సంతానమై కాకరపర్రు 
పశ్చిమగోదావరి జిల్లా)లో జన్మించారు. జంధ్యాల జనార్ధన శాస్త్రి ముళ్ళపూడి 
లక్ష్మణరావు మహోదయుల నుండి సాకల్యంగా నేర్చి మృదంగాచార్యునిగా 
మహరాజా ప్రభుత్వ సంగీత కళాశాల విజయనగరంలోను అటుపై విజయవాడలోను 
పని చేసి మార్గ దర్శక ఆచార్యులైనారు. “వొ గ్రేడు ఆర్టిస్టుగా పలు ప్రసిద్ధులకు 
ప్రక్కవాద్యం నెరపి వాద్యమందు లయ, స్ఫుటము, పలుకు తీరును, ధ్వని మాధుర్యాన్ని 
కలబోసిన చాతుర్యంతో మృదంగ ప్రసిద్ధులైనారు. 1987లో 88లో గల్ఫు దేశాలకు 
యు.కె. ఇండియా ఫెస్టివల్‌కై చిట్టిబాబుగారి వీణకు సహకారంగా మృదంగ 
వాద్యమందించారు. అటువలె శ్రీ నూకల చిన సత్యనారాయణకు 1988 యు.ఎస్‌.ఎ. 
82లో ఆ్టేలియా ప్రాంతాలలో వాద్య వైదుష్యము నెరుకపరిచారు. ఉత్తమ 
ఆచార్యులుగా శ్రీ ముళ్లపూడి శ్రీరామమూర్తి, నేమాని సోమయాజులు, కల్యాణరామన్‌ 
కె. కృష్ణ ప్రకాష్‌ కె. జ్ఞానానందం, అప్పలస్వామి మొదలగు ఎందరినో దిద్ది తీర్చినారు. 
1997లో శివసాయుజ్యం చేరారు. 
వారణాసి రామసుబ్బయ్య : 

పల్లవిశేషయ్యరు. పల్లవి గోపాలయ్య అని ఆరోజుల్లో దక్షిణ దేశములో పల్లవి 
గానంచేత ప్రసిద్ధులయ్యారు. అలాగే పల్లవి కోకిల అని రామ సుబ్బయ్యగారు ఖ్యాతి 
పొందారు. కదన కుతూహలరాగములో అద్భుతంగా ఆశువుగా పల్లవి పాడి 
మెప్పొందినవారు పొన్నూరులో 1882లో లక్ష్మీదేవి రామకోటయ్యలకు జన్మించిన 


106 


రామసుబ్బయ్య జంత్రగాత్రజ్ఞులు ఫిడిలు వాద్యమునూ నేర్చి దక్షిణాదిన యాత్ర చేసి 
సుబ్బరామ దీక్షితుల ఆశీర్వచనము పొందిరి. సిద్ధమైన గాయన లయపాటవము 
కలిగి బిడారం కృష్ణప్ప, పాల్చాట్‌ అనంత రామ భాగవతారుల సైతము తలలూపించిరి. 
ఇట్టి మహా ప్రాజ్ఞుడు సుమారు 1912 ప్రాంతము (40 ఏండ్లు)లో గతించిరి. 
దండమూడి రామమోహనరావు : 


భారత దేశానికి అందున ఆంధ్రదేశపు విజయవాడకు కీర్తి తెచ్చిన మహా 
విద్వాంసులు. లయవాద్య ప్రభా సంపన్నులు. వారు పళని సుబ్రహ్మణ్య పిళ్ళి ద్వారా 
పుదుక్కొట మృదంగ బాణీిని నేర్చి పలువురకు మహత్వ శిక్షణ నిచ్చిన మృదంగ 
చక్రవర్తి ఆయన. అసమాన ప్రతిభా సంపన్నులై గాంభీర్యమైన పలుకు, మితభాషిత్వం, 
క్రమశిక్షణతో 'దండమూడి బాణి'ని ఏర్పరచిన విశిష్ట వ్యక్తి. శబ్ద పరిశోధనా ధీరులై 
మృదంగ పై తీర్మానాలను గ్రంథస్తం చేసిన వ్యక్తి ప్రియవాది. వీరి శిష్యులలో ధర్మపత్ని 
సుమతీ రామమోహనరావు, మహిళ విద్వన్‌మూర్తుల్లో మృదంగ వాద్యంలో 'ఎ-టాప్‌” 
గడించిన ఏకైక విదుషీమణి. గురువుగారితో అనేక లయ మాధురి కార్యక్రమాల్లో 
విశేషంగా పాల్గొన్నారు. అటువలె శ్రీ మహదేవు లక్ష్మీనారాయణరాజు కూడ ఈ 
సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 'ఎ-టాప్‌' ఆకాశవాణి నిలయ కళాకారులై అమోఘంగా 
సహకార వాద్యం నెరపుతూ దేశవిదేశాలు పర్యటిస్తూ ఎందరికో సహకారమందిస్తున్నారు. 
వీరి శిష్యుల్లో పి.ఎస్‌.ఫల్దుణ్‌, పరిమళ రమేశ్‌, బుర్రా శ్రీరాం, బాలసుబ్రహ్మణ్యం, 
సాయి గిరిధర్‌, కె. శ్రీనివాస్‌, వై.ఎస్‌. మధుబాబు ముఖ్యులు. దండమూడి వారి మరొక 
శిష్యులైన అలగొలు సత్యనారాయణ తిరుపతి సంగీత కళాశాలలో డోలు, ఘటం, 
కంజీర, వాద్యాలలో విశేష స్థానం పొందారు. వీరు దోలులో 'ఎ-టాప్‌ కళాకారులు. అనేక 
శిష్యవర్గం కలవారు. జాతీయ, సంగీత సమ్మేళన కార్యక్రమాలు అందించారు. 
కలమనూరి సుదర్శనాచార్య : 

కలమనూరి ఆండాళమ్మ రాఘవచార్యుల సంతానమే. చాలాకాలము 
నల్లగొండలో తమ గ్రామాన వుండి వ్యవసాయక క్షేత్రాన్ని చూచుకుంటూ దైవరాధన 
కార్యక్రమాలను క్రమం తప్పకుండా సాగించేవారు. హైదరాబాద్‌ వచ్చి సాధారణ 
విద్య కనొసాగించుకుంటూ కొలంక వేంకటరాజుగారి వద్ద మృదంగాభ్యాసము 
ఆరంభించారు. అంతకుముందే పినపాల శ్రీరాములు గారి నుండి ఆరంభపాఠాలు 


107 


నేర్చినా, కొలంక వారి నుండి మరింత విద్య విశేషాలను నేర్చి మంచి స్థాయికి వచ్చారు. 
ఉత్కంఠతో 'మృదంగ విశారది పూర్తి చేసి బెత్సాహికులకు మృదంగ వాద్యము నేర్పారు. 
సర్వశ్రీ హైదరాబాద్‌ సోదరులలో శ్రీ శేషాచార్య, డి.ఎస్‌. ఆర్‌. మూర్తి సోదరుడు సాయి 
ఆ తరువాత పి.ఎస్‌. గోపాలన్‌, శ్యాంకుమార్‌, జయకుమారాచార్య, రాజగోపాలాచారిలకు 
ఉత్తమ శిక్షణ అందించి వారి వైభవాన్ని పటిష్టపరిచారు. నేటికీ యుఎస్‌ఏ ప్రాంతాలలో 
వీరి శిష్యులు మృదంగము భోదించుచున్నారు. అంతేకాక మోర్సింగ్‌ వాద్యాన్ని మొదలు 
హైదరాబాద్‌లో పరిచయం చేసి శిష్యులకు నేర్పిన ఆచార్యాగ్రణి. కొలంక వారి 
శిష్యగణంలో నాడు బి.సి. నరసింహం, పుల్లేటికుర్తి రామారావు గారలు నాడు ప్రసిద్దులు. 
వృత్తి ఉపాధ్యాయులైన ప్రవృత్తి మృదంగంతో కచేరిచేసి కీర్తి గడించారు. 30.04. 1993 
నాడు గయా క్షేత్రంలో అసువులు బాశారు. 
కోలంక వెంకట్రాజు: 

మృదంగ సామ్రాటుగా ఘన కీర్తి పొందిన మహా విద్వాంసులు. మృదం 
వాద్యము నందు అపూర్వమైన సునాదాన్ని ఎడమ కుడి అనుసంధానంతో స్వర్గీయ 
ద్వారం వేకంట స్వామి నాయుడు, నరసింగరావు నాయుడు, ఈమని శంకరశాస్త్రి 
మరెందరో ప్రముఖులకు మద్రాసు సభలలోను యావదాంధ్రలోను మాహత్వపూర్ణంగా 
సహకరించారు. హైదరాబాద్‌ కళాశాలలో చాలా కాలము మృదంగాచార్యునిగా 
పనిచేసి ఎందరికో తర్భీదిచ్చారు. వీరి వాద్యంలో మృదంగ కణకణ ధ్వనులు 
స్ఫుటము-పలుకు స్వారస్యం, అద్భుతమైన అనుసరణ రక్తి కట్టించేది. వీరు గొప్ప 
శిల్పి. సుందర శిల్పాలు అనేకం కళాత్మకంగా ఉన్నాయి. శ్రీ సుదర్శనాచార్య కొలంక 
లక్ష్మణరావు, పుల్లెటికుర్తి రామారావు ప్రభృతులు ముఖ్యులు. 
మహాదేవు రాధాకృష్ణరాజు : 

గురుభక్తి పరాయణులు. పొట్లూరి వీర రాఘవయ్య చౌదరి కడ మృదంగ 
విధ్యాభ్యాసం చేసి విజయవాడ నివాసిగా చాలాకాలం ఎందరికో వాద్య శిక్షణ 
గరిపిన మహా విద్వాంసులు. సద్గురువు. రాజు గారి వాద్యంలో నిర్దుష్టత-చక్కని 
సంప్రదాయ లెక్కాచారముల విశ్లేషణ- క్రమశిక్షణతో కూడి అర్ధవంతమైన జాతుల 
- నడకల మేళన- కుడి ఎదమల అనుసంధానం ప్రస్ఫుటమయ్యెది. వారు పలువురకు 
మృదంగానుసరణరంజకంగా రక్తిగా అందించారు. శ్రీమతి సుమతీ రామమోహనరావు, 


108 


ముదునూరి రాధాకృష్ణమూర్తి మరియు ఎం.ఎల్‌. రాజుగారు (కుమారులు) ముఖ్య 
శిష్యులు. వీరు మృదంగ బోధిని అనే పాఠ్యగ్రంథం ప్రచురించి మహోపకారం 
చేసినారు. మాన్యులెందరో ఈ గ్రంథాన్ని ప్రశంసించారు. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో 
వందలాది కార్యక్రమాలందించిన ప్రసిద్ధులు. నిరంతర విద్యార్దన -అర్చన కుశలురై 
విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలలో సమున్నత ఆచార్యులుగా వందలాదికి 
శిక్షణ నిచ్చిన సద్గురువు. 
ధర్మాల రామమూర్తి : 

ప్రసిద్ధ విద్వన్మూర్తి వారణాసి ఘంటయ్య గారి నుండి అటు తరువాత 
ముళ్ళపూడి లక్ష్మణ రావు గారి నుండి మృదంగ వాద్యాన్ని నేర్చి అపార సాధన చేసి 
లక్ష్య-లక్షణ కోవిదులైనారు. శ్రీ సూర్యోపాసనాచతురులై సిద్ధించిన పిదప విద్యార్థుల 
నుండి ఉపాధ్యాయుల వరకు పాల వరుసలనుండి పల్లవి వరకూ కావలసిన అనేక 
మృదంగ అభ్యాస రచనలు, (శ్రేణి రచనల రూపొందించి 'మృదంగ తత్వము” అనే 
(గ్రంథాన్ని సాకల్యంగా రచించారు. ఈ గ్రంథాన్ని మహా విద్వాంసులైన తెన్నియం 
వెంకట రామయ్య, కొలంక వెంకటరాజు, మహాదేవు రాధాకృష్ణమూర్తి, నూకల 
చినసత్య నారాయణ, నేదునూరి ప్రభృతులు విశేషంగా కొనియాడి దీన్ని పాఠ్యగ్రంథంగా 
చూడాలని ఆకాంక్షించారు. పై పెద్దల కోరికపై కుమారుడైన ధర్మాల వెంకటేశ్వరరావు 
దానిని ఆంగ్లములోనూ అనువదించి ప్రకటించాడు. మహోన్నతమైన కార్యం, ధర్మం 
వేంకటేశ్వరావు హైదరాబాద్‌ ప్రభుత్వ కళాశాలలో కొన్ని సంవత్సరాలు మృదంగా 
చార్యునిగా పనిచేసి తండ్రిగారి కృషిని కొనసాగించారు. ఇరువురూ దివంగతులైనారు. 
మారేమండ వరదాచారి : 

ఒకనాటి ఆస్థానకవి కాశీకృష్ణాచార్య బంధువుగా తెలిసి ఉన్న శ్రీ మారేమండ 
వరదాచారి ఆంధ్రదేశ మృదంగ వాద్య ధురీణులలో ఒకరు. వీరి వాద్యముల్లో 
ఎడమ కుడి అనుసంధానం, అంగుళి చాతుర్య వైభవం, జతి ప్రస్తార సౌందర్యం 
విశేషంగా శోభించేది. తిరుపతి రామానుజ సూరి, ముళ్లపూడి లక్ష్మణరావు, 
దండమూడి రామ్మోహన్‌రావు గార్లు వీరి వాద్యాన్ని ప్రశంసించారు. అనేక ప్రముఖులకు 
మృదంగ సహకారం నెరపి గొప్పవారుగా పేరొందారు. సర్వత్రీ టి.ఆర్‌. మహలింగం, 
అలత్తూర్‌ సోదరులు, మహావాది వెంకటప్పయ్య శాస్తి, క్రావ్వి సత్యన్నారాయణ శాస్త్రి, 


109 


మంగళంపల్లి బాల మురళీకృష్ణ ప్రభృతులకు విశేషంగా సహకరించిన లబ్ద ప్రతిష్టులు. 
నిరాడంబరులై అనేకులకు ఉచితంగా విద్య నేర్పారు. వీరి శిష్యుల్లో అవ్వారి విశ్వనాథం, 
చెన్నమాచార్యులు, ఎస్‌.ప్రసాద్‌లు ముఖ్యులు. 


కాట్రావుల పల్లి వీరభధ్రరావు : 


-ముళ్ళపూడి లక్ష్మణరావు గారి నేతృత్వంలో తయారైన మరొక మృదంగ 
వజము శ్రీ కాట్రావులపల్లి వీరభద్రరావు. '“ఎ-గ్రేడు” కళాకారులుగా ఖ్యాతి కెక్కి 
విజయనగరం మహారాజా ప్రభుత్వ కళాశాలలోనూ. విజయవాడలోనూ ఆచార్యులుగా 
మహోన్నత సేవసల్పినారు. వాద్యంలో స్ఫుటము, సున్నితము, చురుకుతనము 
కలబోసిన వాదనాచాతుర్యము. శ్రీ ద్వారం, నూకల, నేదునూరి, బాలమురళీ 
ప్రభృతులకు సహకరించినా ప్రధానంగా శ్రీ చల్లపల్లి చిట్టిబాబుతో దేశవిదేశాలలో 
విశేషంగా సహకరించారు. ఆకాశవాణి, దూరదర్శనలందు 'ఎ-గ్రేడు' కళాకారులు. 
సర్వశ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి, నేమాని సోమయాజులు, కె.కృష్ణ ప్రసాద్‌, 
ఆజ్ఞానానందం, ఎన్‌. ఎస్‌. కల్యాణిరామన్‌, అప్పల స్వామి, వివేకానంద శ్రీనివాస్‌, 
కొండపల్లి జయరాం మున్నగువారు ముఖ్యులు. 


నాదస్వర - డోలు విద్వాంసులు 


నాదస్వరము -డోలు (తవిల్‌) : 


ఈ రెండూ అవిభాజ్య వాద్యాలు. దైవ సన్నిధిలో జరిగే నిత్యార్చన విధులలో 
ఈ రెంటి ఆవశ్యకత యెంతైనా ఉంది. నిజానికి సుప్రభాత సేవతోనే స్వామిని లేక 
దేవేరిని నిద్ర మేల్కొలుపుతారు. క్షేత్రాలలో ఇది తప్పనిసరి నాడు ధార్మిక దృష్టితో ప్రతి 
దేవళానికి నాదస్వర డోలు కళాకారులు సాంవత్సరీక వేతనంతో మడులు గానీ మాన్యము 
ఇచ్చిగానీ నియమించుకునేవారు. నిత్యనిరంతరము జరిగే భిన్న సేవాదులకు 
అనుగుణ్యమైన సంగీత రచనలు వాయించడం వారి వంతు. ఇక ఆవాద్య ధ్వని గంభీరమై 
గ్రామవాసులకందరికీ వినిపించేటంత బృహత్‌ధ్వని గలిగి వింటుంటే ఒక చైతన్యం, 
మంగళకర సన్నివేశం, ఒళ్ళు జలదరించే మహత్‌నాదము పవిత్ర వాతావరణాన్ని 


110 


నెలకొలిపేది. ఆలాంటి ఈ వాద్యాలు వాయించేవారు తక్కువైతున్నారు. కొన్ని కులాల 
వారి వరకే పరిమితమవ్వడమూ జరుగుతున్నది. మనో ధర్మానికి కర్ణాటక సంగీత 
వ్యాప్తికి ఈ రెండు వాద్యాలు గొప్పగా సేవ నందించాయి. అపారమనోధర్మంతో నాదస్వరం 
రాజరత్నంగారు వాయిస్తూంటే విద్యాధికులు సంగీత అతిరథ మహారధ శ్రేణి అలా 
తన్మయత్వంతో గంటల తరబడి వినేవారనేది చరిత్ర చెప్పంది. ఆ తీరున డోలు వాద్యంలో 
ప్రముఖులు వాయిస్తుంటే ఆ లెక్కాచారాలకు అంతుందా! ఇంత విసృతిగా లయపాటవము 
ప్రదర్శించవచ్చా! అనే తీరున విద్యావారిధులు విని తన్మయమయ్యేవారానాడు. కనుక 
ఈ రెండు వాద్యాలందించిన నాదలయ మర్శవికాస ధౌరేయము అపారమైనది. కొలది 
విద్వాంసుల వివరాలను పరిశీలించుదాము. 
దాలిపర్తి పిచ్చ హరి : 

శ్రీ సుసర్ల దక్షిణామూర్తి ప్రియ శిష్యులైన దాలిపర్తి రామయ్య కుమారులే 
పిచ్చహరి. వీరు సోదరుడు సూర్యనారాయణతో చేరి తండ్రికడ తొలి పాఠాలు నేర్చారు. 
పిదప గాయక సార్వభౌమ పారుపల్లి వారి వద్ద శిష్యిరికం పొందారు. అటు తర్వాత 
తంజావూరు నటేశం పిళ్ళై వద్ద నాదస్వర వాద్య రహస్యాలను నేర్చి యావత్‌ దక్షిణ 
దేశంలో ప్రబలంగా కచేదీలిచ్చారు. టి.యన్‌. రాజరత్నం పిళ్ళ వాద్యమందు ప్రీతి 
కలిగి సే స్నెహం కలిగి జోడు నాదస్వర కచేరీలిచ్చారు. 1949 కాంగ్రెస్‌ మహాసభలో 
పండిత నెహ్రూ సత్కారము పొందారు. ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ 
గౌరవ వేతనమును అందుకున్నారు. వీరి వాద్యంలో రాగశయ్య, గమక స్ఫూర్తి, 
రాగసంచార నైపుణ్యం కాల పైకాల స్వర విస్పాటనం విశదంగా ఉండేది. 

నాదస్వర సార్వభౌమ-నాదస్వర చక్రవర్తి బిరుదములను పొందారు. 
హెచ్‌.ఎం.వి. గ్రామ ఫోన్‌ కంపెనీకి కొన్ని రచనలను వాయించి ఉన్నారు. బందరులో 
కచేరీ వాయిస్తూ తుది శ్వాస విడిచారు. వీరి శిష్యులలో సర్వశ్రీ దోమాడ చిట్టబ్బాయి, 
ప్రముఖులు అన్నవరపు బసవయ్య, అన్నవరపు గోపాలం, ఈమని రాఘవయ్య, సి.ఎం. 
మునిరామయ్య, వంటి దిద్దంతులు డోలు సహకారం నెరపి యున్నారు. 
షేక్‌ చినపీరు - పెదపీరు : 

ఈ ఇరువురు సోదరులు నసద్ది సాహెబ్‌, హసన్‌బీల కుమారులు. బాల్యంలోనే 
సంగీత ఆసక్తి చూపించి, నేర్చుకుని గాత్ర పాటకై నాటి ప్రసిద్ధ ప్రత్తిపాడు రాజనాల 


య11 


వెంకటప్పయ్య శాస్త్రి వద్ద శుథభూష చేసి పాండిత్యం గడించారు. ఆ తరువాత దక్షిణ 
దేశంలో నటేషన్‌ వద్ద విశేషాలు గ్రహించి, దేశంలో పేరు గడించారు. వీరి సావేరి 
రాగంలో రాగ ప్రస్తార విశేషాలు విన్న జొన్నవిత్తుల శేషగిరిరావు విశేషంగా 
సన్మానించారు. తిరుచ్చూ, హైదరాబాద్‌, విజయవాడ కేంద్రాలలో కచేరీలు 
అందించారు. బంగారు కానుకలు, సన్మానాలు, అనేకం పొందారు. ఆంధ్రప్రదేశ్‌ 
సంగీత నాటక అకాడమి, గానకళా ప్రపూర్ణ పొందారు. ఆదిభట్ల వారి అధ్యక్షతన 
నాదస్వర గంధర్వ బిరుదు పొందారు. పద్మశ్రీ చిన మౌలానా, ఈమని రాఘవయ్య 
సమక్షంలో విశేష గండపెండేర - సింహతలాటాలు పొందారు. వీరి శిష్యులలో 
మార్చూరి వెంకట రత్నం, కనుపర్తి సోదరులు ప్రముఖులు. 

షేక్‌ చిన మౌలానా : 


ఆంధ్రదేశమునుండి దక్షిణ దేశమునకు చేరి ఉదాత్త గౌరవం పొందిన 
ప్రముఖులలో చిన్న మౌలానా ఒకరు. వీరు కరవది గ్రామంలో 5. 12. 1924లో 
శ్రీమతి బీబమ్మ, కాశీంసాహెబ్‌ దంపతులకు జన్మించారు. జన్మాదిగా నాదస్వర 
వాద్య విశేషానికి వశపడి తండ్రివద్ద అటుపై మదార్‌ సాహెబ్‌ (పెద తండ్రి) నేర్చి 
కొంత కాలానికి శ్రీ ఆదం సాహెబ్‌ నుండి శిష్యులైనారు. విద్యాభివృద్ధి అయిన 
తరువాత దేశాద్యంతం కచేరీలిచ్చారు. నాచ్చియార్‌ కోయిల్‌, శ్రీ రాజం - దొరై 
కద్నన్‌ గారి నుండి ఉత్తమ శిక్ష పొందారు. వేదారాణి వేదమూర్తి కారైకుర్చి అరునాచలం. 
వంటి మహామహుల సరసున తుల్య గౌరవం పొందిన ఆంధ్రులు. 


దక్షిణ దేశంలోని 108 దివ్య దేశములలో ఒకటైన శ్రీరంగ క్షేత్ర ఆస్థాన 
విద్వాంసునిగా పదవిలో అనేక సంవత్సరాలు సేవ చేయడం అపూర్వ విషయం. 
కల్యాణి-క్కర హర ప్రియ, కాంభోజి, భైరవి, తోడి రాగాలలో విశేష ప్రజ్ఞ చూపేవారు. 
వీరి రాగధార అసాధారణమై (శ్రోతలను ఉర్రూతలూగించేది. శ్రీమతి ఇందిరాగాంధి, 
వీవి. గిరి వంటి ప్రముఖుల సన్మానానం పొందిన ఘనులు. యు.ఎస్‌. ఎ.లో నాదస్వర 
ఆచార్య, తమిళనాడు కలైమామణి, కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ, ఆంధ్ర సంగీత నాటక 
అకాడమి గానకళా ప్రపూర్ణ బిరుదములు పొందారు. ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ 
మరియు డాక్టరేట్లు పొందారు. షహనాయ్‌ చక్రవర్తి బిస్మిల్లా ఖాన్‌తో కలసి ఉభయ 
సంగీత పద్ధతుల విశ్లేషణన ఆకాశవాణిలో జాతీయ కార్యక్రమాల్లో రంజకంగా 


112 


వివరించారు. దేశంలో ఇన్ని మహత్తర సంగీత పురస్మారములందిన తెలుగు విద్వాంసులు 
వీరే. 


కనుమూరి పెంచలయ్య : 

తండ్రి శ్రీ కనుమూరి సుబ్బన్నగారి నుండి తొలి పాఠాలు గ్రహించారు. ఆ 
తర్వాత తిరువళ్లూర్‌ టి.ఎల్‌. జగన్నాథంగారి నుండి విశేషాంశాలు నేర్పారు. 
ఆకాశవాణిలో ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నారు. ప్రముఖ డోలు విద్వాంసులలతో 
కచేరీలివ్వడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. 
ఒంగోలు రంగయ్య : 


వీరు అద్దంకి కొత్త కోటలో నారాయణమ్మ నిడమానూరు రాఘవయ్యల 
సంతానంగా 1932 లో పుట్టారు. మొదట కందుకూరి వీరాస్వామి, మార్టూరు వెంకట 
రత్నం. అటుపై నాచియార్‌ కోయిల్‌ శ్రీ రాజన్‌ దొరై కణ్డుల శిక్షణ పొంది మరిన్ని 
విశేషాంశాలను శ్రీ ఎ.కె.సి. నటరాజన్‌ నుండి సాధించారు. రక్తిగా రాగం తానం 
పల్లవులు అట్లే కీర్తనను పట్టుగా వినిపించిన విద్వాంసులు. తిరుచ్చి, విజయవాడ, 
మద్రాసు, కడప, తిరునంతపురం కేంద్రంలో విశేష కచేరీలు అందించారు. తిరుపతి 
శ్రీ వేంకటేశ్వర కళాశాలలు మరియు కళా పీఠంలో కళాకారునిగా చేరి ఎందరికో 
నాదస్వరం నేర్చిన ప్రసిద్ధాచార్యులు. శ్రీ తిరుపతి మునిరామయ్య, అన్నవరపు బసవయ్య 
మొదలగు విశిష్టులతో కచేరీలు నిర్వహించారు. 

డోలు విద్వాంసులు 

అన్నవరపు బసవయ్య - 

మీ వాద్యానికి విశేష గౌరవం అందించిన మహనీయుడు. 1900 ప్రాంతంలో 
పశ్చిమగోదావరి జిల్లా విజయరాయి గ్రామంలో సుబ్బలక్ష్మి, రత్తయ్య దంపతులకు 
కల్గినాడు. దాలిపద్ది పిచ్చహరి వారి కచేరీలకు స్వయంగా డోలు, కంజీర వాయించి 
ఆదిభట్లవారు “నా శంఖారావం మించి నీ ఢంకా రావం ఉన్నదోయ్‌” అని ప్రశంసించారు. 
నాచ్చియార్‌ కోవిల్‌ రాఘవ పిళ్ళ వద్ద ఉత్తమ విద్యనేర్పారు. వీరి వాద్యంలో ధ్వని 
లయ సంబంధిత విచిత్రాదులు ఉదాత్తంగా భాసించేవి. చిన్నపీరు వంటి ప్రసిద్ధులు 
ప్రక్కన వీరు పలు సంవత్సరాలు వాయించి అభివ నందీశ్వర అను బిరుదును దాలిపర్తి 


113 


పిచ్చహరి, హరినాగభూషణం మరియు పారుపల్లి వారి సమక్షంలో పొందారు. 1960 
ప్రాంతంలో ఎస్‌. వి.సంగీత కళాశాలలో ఆచార్యులుగా ఉండి విజయవాడ, మద్రాసు, 
తిరుచి ప్రాంత ఆకాశవాణి కేంద్రాల్లో విశేషంగా కచేరీలిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ సంగీత 
నాటక అకాడమీ సభ్యుడిగా విశిస్ట సేవ చేశారు. 
ఈమని రాఘవయ్య : 

మద్దిపాడులో వేంకటస్వామి కనకమ్మలకు 1914లో జన్మించారు. మద్దిపాడు 
వీరరాఘవయ్య, మోదుకూరు బాలకోటయ్య వద్ద శిక్షణ పొంది చిన మౌలానా సాహెబ్‌ 
గారి నాదస్వరానికి సహకరించారు. ఆదిభట్ల, పారుపల్లి, కుమారస్వామి, తాడిగడప్ప 
శేషయ్య మున్నగువారి ప్రశంసలందుకున్నారు. 1957లో పద్మశ్రీ అటువలె చినపీరుగారితో 
1959లో సంగీత సమ్మేళనం మొదటి కచేరికి సహకరించారు. నాదస్వర సామ్రాట్‌ 
బిరుదందుకున్నారు. డోలు చక్రవర్తి బిరుదందుకున్నారు. పలువురి ప్రసిద్ధ శిష్యులతో 
విరాజిల్లినారు. 
భూసురపల్లి ఆదిశేషయ్య : 

అద్భుతమైన డోలు వాద్య పాండిత్యంతో పండిత పామరులను మహోన్నతంగా 
అలరించిన ప్రసిద్ధ విద్వాంసులు. ప్రసిద్ధ నాదస్వర కళాకారులందరికీ తన డోలు 
వాద్యంతో సహకరించిన మహా ప్రాజ్ఞులు. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో 'ఏ-టాప్‌ 
పొందిన విశిష్ట వ్యక్తి. అనేక సన్మానాలు అందుకున్న ప్రతిభా మూర్తి. వీరి కుమారులు 
శ్రీ భూసురపల్లి వెంకటేశ్వర్లు సాధారణ విద్యలో డాక్టరేట్‌ సంపాదించి వివేషమైన కృషి 
చేసి ఆంధ్రదేశ నాదస్వర డోలు కళాకారుల జీవిత రేఖలను గ్రంథరూపంగా అందించిన 
ఉదాత్త విద్వాంసులు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ స్రీల కళాశాల్లో తెలుగు 
శాఖాధిపతులుగా విశేష సేవలు చేస్తున్నారు. 
టి.ఆర్‌. నారాయణ : 

సర్వశ్రీ రామయ్య, నర్సమ్మ దంపతులకు వీరు కలసపాడులో పుట్టినారు. 
కాళహస్తి నందగోపాల్‌ మరియు ఎ.కె.సి. నటరాజన్‌ వంటి ప్రముఖుల నుండి నాదస్వర 
అభ్యాసగతులను నేర్చి దేశవిదేశమంతా కచేరీలిస్తున్నారు. ఆకాశవాణిలో 'ఎ-గ్రేడ్‌” 
శ్రేణితో పలు కచేరీలను ఇస్తున్నారు. 


114 


టి.పి. రమణ : 


కడప జిల్లాకు చెందిన కలసపాడు మండలం కలసపాడు గ్రామంలో రామయ్య 
నరసమ్మలకు జన్మించారు. కాళహస్తి నంద గోపాల్‌ మరియు క్షారినెట్‌ సామ్రాట్‌ 
ఎ.కె.సి. నటరాజన్‌ వద్ద చక్కని శిక్షణ పొంది దక్షిణ దేశములో కొన్ని సభలలో 
వాయించి ఆంధ్రకు వచ్చి హైద్రాబాద్‌ కొండాపూరం దేవళంలో ఆస్థాన కళాకారులుగా 
ఉన్నారు. మంచిపోత, గమక ప్రాఢథిమ వీరి వాద్యంలో కనబడుతుంది. 


మోవిడి దేవరాజు : 


1932లో పుట్టి బాల్యంలోనే సంగీతాసక్తి కనపరచినందున నాదస్వరముపై 
సాధన ఆరంభించి కందుకూరి మస్తానయ్య తిరువళ్ళూరు కె.ఎల్‌. జగన్నాధం గార్ల 
కడ మంచి నేర్పుతో సాధించారు. శ్రీ తల్పగిరిరంగనాధ ఆలయమందు ఆస్థాన 
విద్వాంసుడుగా నుండిరి. ఆకాశవాణిలో పలువత్సరాలు నాదస్వర కచేరీ చేసారు. 
పెద్దకుమారుడు వెంకట రాజు చిన్న కుమారుడు మల్లికార్జునులు ఆకాశవాణి 
కళాకారులుగా రాణిస్తున్నారు. సుమారు వేయిమందికి నాదస్వర విద్యను నేర్పినారంటే 
అతిశయోక్తిలేదు. నాదస్వర కళానిధి అలాగే బిరుదుతో “ఇసైమణి” గౌరవించబడినారు. 
2009 సంవత్సరం కనుమూసారు. 


దోమాడ చిట్టి అబ్బాయి : 

శ్రీ సింహాచల క్షేత్ర ఆస్థాన విద్వాంసునిగా చాలా కాలం సేవ చేసినారు. 
నాదస్వరము శ్రీ దాలివర్తి పిచ్చిహరిగారి నుండి శిక్షణ పొంది ప్రసిద్ధులైనారు. కొంత 
కాలము శ్రీ నేదునూరి కృష్ణమూర్తిగారికడ గాత్రము అభ్యాసము చేసి కృతి పాఠాన్ని 
మనో ధర్మాన్ని పొందినారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం పొందారు. 
అటువలె ఆంధ్ర విశ్వవిద్యాలపు గౌరవ డాక్టరేట్‌ పొందారు. కీర్తనలో భావం, రాగములో 
రసభావాన్ని లయ సమన్వితంగా సమంగా పోషించేవారు. 2002 లో తనువు చాలించారు. 
వడ్డాది సత్యనారాయణ : 

15.2.61లో అనంత లక్ష్మి మల్లికార్జున దంపతులకు జన్మించారు. సర్వశ్రీ 
ఒంగోలు రంగయ్య వడ్డూరి చిన బాలయ్యల వద్ద సుళిక్షణ పొందారు మద్రాసు 


115 


మ్యూజిక్‌ అకాడమీ, తమిళ ఇసై సంఘం వంటి సంస్థలలో కచేరి ఇచ్చారు. సంగీత 
నాటక అకాడమీ గోల్డెన్‌ ఫెస్టివల్‌లోను ఆకాశవాణి సంగీత సమ్మేళనాలలో పాల్గొన్నారు. 
“ఎ” టాప్‌ గ్రేడు కళాకారులు వీరి శిష్యులలో కాల్వ వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, 
సుబ్బరామయ్య ఇ. మల్లికారున ఎల్‌. కేశన్న ముఖ్యులుగా చెప్పవచ్చు. తిరుపతి 
ఎస్‌.వి. నాదస్వర పాఠశాలలో అధ్యాపకులుగా ఉన్నారు. 
కాల్వ వెంకటేశ్వర్లు : 

సంప్రదాయమైన పోతతో చక్కని పలుకుతో అలరారే నాద పుష్టి వీరిది. 
దేశ విదేశాలలో మంచి పేరు గడించారు. వడ్గాది సత్యనారాయణకడ పట్టును 
గ్రహించి వృద్ధి చేసుకున్నారు. ఆకాశవాణిలో “ఎ గ్రేడు శ్రేణి కళాకారులు పలుకులో 
(శ్రావ్యత, నిండుతనము గల్గిన వాదకులు ఈయన కుమారులు సుబ్బరామయ్య మంచి 
స్థాయికి వచ్చిన బి. హెచ్‌. గ్రేడు కళాకారులు. తండ్రి కొడుకుల వాద్యం రసోచితంగా 
థవణపేయంగా ఉంటుంది. 


కనుమూరి పెంచలయ్య ఆ 


తండ్రి కె.ఎల్‌. సుబ్బయ్య మరియు '“నాదస్వరమణి కె. ఎల్‌. జగన్నాథం 
గారి వద్ద విసృతంగా నేర్చి భావుకమైన శృతి మేళనతో వాద్యం వాయించే వ్యక్తి రాగ 
స్ఫూర్తి యినుమడించే స్వర సంపుటితో వాయించుతారు. ఆకాశవాణిలో చాల కాలంగా 
వాయిస్తున్నారు. వీరి శిష్యులలో కాల్వ వెంకటేశ్వర్లు సుబ్బరామయ్య మున్నగువారు 
సంగీత సంస్థలు మరియు పత్రికా రంగం ముఖ్యులు. 

మృదంగ విద్వాంసులు 

వి. కమలాకరరావు : 

రాజమహేంద్ర వాసియై ప్రపంచాన్ని చుట్టి వస్తున్న విశిష్ట కళాకారులు 
శ్రీమతి నేత్రావతి- శ్రీ వరదరావుల పుత్రుడు 8.6. 36న ప్రభవించారు. తండ్రి 
వదాన్యులు కళాపిపాసి కావడంవల్ల విద్యా విషయ సంపన్నులతో కళకళలాడేది. వారి 
ప్రాంగణం చిరు వయస్సుననే లయ విషయాఖభిజ్ఞులైన కమలాకరరావును సర్వశ్రీ వారణాసి 
యజ్ఞనారాయణశాస్తి, ఆ తరువాత ఎల్లా సోమన్న ప్రభృతులు మృదంగ వాద్యంతో 


116 


ఒక సముచిత స్థానాన్ని చేర్చారు. ఆపై శ్రీ పాల్టాట్‌ మణి అయ్యరువద్ద మృదంగ వాద్య 
తత్త్ప్వసారాన్ని పలుకుబడులననేకం నేర్చి సాధకం చేసారు. విశేష ఫలితాలతో 
కమలాకరరావు దేశ-విదేశాలలోను పెక్కు సభలలో ప్రథమ శ్రేణి కళాకారులుగా 
రూపొందినారు. మణి అయ్యరు గాంభీర్యం ప్రస్తార సారం వంటబట్టింది. వాద్య పూర్ణ 
తత్త్వాన్ని అవగాహన చేసికని అనేక యువకులకు మృదంగం బోధన చేస్తున్నారు. 
సౌమ్యశీలి అవిరళ కృషి అవగాహనాకుశలులై గాయకలోకమున వాద్య సహకారమందుచే 
ఉత్తమ ఆచార్యులైనారు. వెదురుపాక, కారైకుడి శృతి సంస్థలు సన్మానించాయి. ఆంధ్రా 
మ్యూజిక్‌ అకాడమీ సంగీత విద్యానిధి స్వీకరించినారు. దేశ విదేశాలలో పండిత 
అల్లారఖా, జాకీరుహుసేన్‌ బాలమురళి కృష్ణ, లాల్గుడి జయరామన్‌, ఎల్‌. సుబ్రహ్మణ్యం 
నేదునూరి, టి.ఆర్‌.ఎస్‌, రమణి ప్రభృతులకు సహకరించుతున్న ప్రాజ్జులు. కనకాభిషేకాలు 
యిత్యాదులు ఎన్నో వారికి జరుగుతున్నాయి. వీరి కుమారులు శ్రీ యోగీష్‌ జగదీష్‌ 
అటువలె కె. రమేష్‌ జి. వెంకట్రావు, ఎం. శ్రీధర్‌, పురాణం రవీంద్ర మున్నగు వారు 
ప్రసిద్ధులు. విశేష స్థాయి కళాకారులుగా ఆకాశవాణి గౌరవించింది. ఇప్పటికీ మనో 
బలంతో దేశ విదేశాలు ప్రయాణిస్తున్న ఘనులు. 
ఎల్లా వెంకటేశ్వరరావు : 

మృదంగ వాద్యమున లలిత గాంభీర్య నాదోత్పత్తి వేగకుశలతను అపూర్వంగా 
సాధించి తనకంటూ ఒక స్టానాన్ని పొందిన విద్వాన్ముర్తి ఎల్లా తాళలయల పరస్పర 
ర్సుటితి, మీటు, స్వారస్యము, సహకార కుశలత, భావోద్వేగ విషయములలో ఒక 
స్థానమును పొంది విశేష పరిశ్రమ కృషి చేసారు. బాల్యంలో తండ్రి ఎల్లా సోమన్నగారి 
నుండి వాద్య సమాచారమును ఆకళింపు చేసికొని స్వీయసాధనతో వాద్యమర్శ్మములను 
ప్రధానంగా ఆకర్షణీయమును గవేషణ చేసి అచిరకాలమున ప్రఖ్యాతివడసిరి. కొన్ని 
వత్సరాలు ఆకాశవాణి హైద్రాబాద్‌ నిలయ కళాకారులుగా నుండి విశేష స్థాయి 
కళాకారులై మరికొన్ని సంవత్సరాలు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయమందు సంగీత 
శాఖాధిపతియమై గౌరవ మొందిన ఘనులు. ఎందరెందరికో వీరి వాద్య చాతుర్యము 
అంగుళీ విన్యాసక్రమమన్నా మక్కువ మెండు. మార్గదర్శిగా ఎందరినో ఆకట్టుకున్న 
ఆచార్యులు ట్రిపుల్‌ ఐ.టీ నందు విశేషాచార్యులుగా నున్నారు. వీరి శిష్యులలో 
డి.ఎస్‌. ఆర్‌. మూర్తి కాపా శ్రీనివాసరావు, జయభాస్మర్‌ గార్లు ముఖ్యులు. 


4117 


వంకాయల నరసింహం : 

శ్రీమతి వెంకటలక్ష్మి, లక్ష్మణస్వామి గారల పుణ్యపేటిగా 14.11. 19381 లో 
జన్మించి విశిష్ట వ్యక్తిగా సంగీత క్షేత్రాన నిలచిన ప్రసిద్ధులు. మృదంగవాద్యమున 
శ్రీపాద సన్యాసిరావు, ముళ్ళపూడి లక్ష్మణరావు గురువులు. ఆకాశవాణిలో టాప్‌ 
కళాకారులుగా పేరొందిన వారై భక్తి సంగీతాన్ని పలుతావుల ప్రచారం చేస్తున్నారు. 
శ్రీరామార్చనను నేటికీ విడనాడక మృదంగ వాద్యమున పరిశోధనాత్మకభాషనతో 
అనేకులకు నేర్పి ఆ విద్యను ప్రశస్తికి తెచ్చారు. ఆకాశవాణిలో 1975 నుండి 16 
సంవత్సరాలు పనిచేసి పలు ప్రసిద్ధులకు మృదంగ సహకారమిచ్చారు. సమయస్ఫూర్తి 
క్రమశిక్షణ, సుదీర్హ సాధన, త్రిపుటిగా నిల్చుకొన్న కళాకారులు. మృదంగ కోవిద, 
నాదాసుధానిధి, మృదంగ కళాతపస్వి, సంగీత కళాసాగర గౌరవాలను పొందిన 
విద్వద్విశారదులు. ఆంధ్రప్రదేశ్‌ వారి 'కళారత్ను పొంది యున్నారు. విశాఖపట్టణమున 
లబ్బప్రతిష్టతో నేటికీ మృదంగ విద్య నేర్పుతున్న ఘనాపాటి. ఎ టాప్‌ మరియు 'వొ 
(్రేడులలో శిష్యులు పలువురు వీరి సంప్రదాయాన్ని సలుపుతున్నారు. కుమారుడు 
సర్వశ్రీ వంకాయల వెంకట రమణమూర్తి, మరియు బి.వి. ఎస్‌. ప్రసాద్‌, పత్రి సతీష్‌ 
కుమార్‌, సద్గురు చరణ్‌, మండపాక రవి మున్నగు వారు శిష్యులు ఎంతో సమర్ధులైన 
ఆచార్యులుగా సంగీత విద్యానిధి పట్టాన్ని గ్రహించిన భక్తి గాయక వరిష్టులు వీరు. 

[గ్రంథకర్తలు - వాగ్గేయకారులు 

నల్లాన్‌ చక్రవర్తుల కృష్ణమాచార్యులు : 

శ్రీ త్యాగరాజ కృతులపై నవ్యాఖ్యానమును 'గేయార్ధకంచిక' పేర ప్రచురించారు. 
ఇందులో 600కు పైగా కృతులకు విశేష విశ్లేషణ ఉన్నది. అటువలె 'స్వర రాగసుధి 
పేర ఎన్నో విమర్శన వ్యాసాల సంపుటి ప్రచురితము. పరిశీలనాదక్షత లక్ష్య లక్షణాలకు 
సమన్వయము, అనుభవ పారావారము అపూర్వముగా మేళవించినదీ గ్రంథము. వీరి 
ఆకాశవాణి మన సంగీత సంప్రదాయమనే వ్యాసాల ద్వారా సంగీత విద్వాంసులపై 
మరెన్నెన్నో వ్యాసాలు గానకళా నాట్య కళలలో ప్రచురించబడి ఉన్నాయి. ఇక సంప్రదాయ 
విషయంగా విమర్శనా, ఖండనలనూ ప్రసారం చేశారు. వీరి రాగదర్శిని మరియు 
స్వరరాగ సుధ (సంగీత వ్యాసాలు) అందరినీ అలరిస్తున్నది. 


118 


నల్లాన్‌ చక్రవర్తుల జగన్నాధ తిరువేంకటాచార్యులు 

వీరు జగ్గయ్యపేట సంస్థానాచార్యులై ఆంధ్ర, తమిళ భాషా కోవిదులై 
కార్యనాటకాలంకార శాస్త్ర నిష్టులై ఎన్నో కావ్య, ప్రబంధ, హరికథలను రచించి 
(తెలుగు, సంస్కృత) మేలు చేశారు. వీరి కుమారులే నల్లాన్‌ చక్రవర్తుల కృష్ణమాచార్యులు. 
తండ్రి అడుగుజాడల్లో నడచి శాస్తాధికార సంపత్తుతో సంస్కృతాంధ్ర తమిళ భాషలలో 
ఎన్నో కావ్యాలను రచించిన సంగీత, సాహిత్య గ్రేష్టులు. 
విశ్వవిద్యాలయస్థాయిలో సంగీత బోధన : 

కీ.శే ప్రొఫెసర్‌ పి. సాంబమూర్తి మహోదయుని కృషివల్ల విశ్వవిద్యాలయ 
స్థాయిలో “సంగీతం” యం.ఎ. ఆరాభించబడింది. - టి.వి. సుబ్బారావు పరూర్‌ 
సుందరమయ్యుర్‌-ద్వారం వేంకటస్వామి నాయుడు -టి.ఎల్‌. వెంకట్రామయ్యర్‌ 
మున్నగు వారి కృషి ఫలితమే విశ్వవిద్యాలయాలలు సంగీత బోధన జరుగుతున్నది. 


ఆంధ్రయూనివర్శిటి వాళ్ళు -ఎల్‌.ఎస్‌. ఆర్‌. కృష్ణశాస్త్రి నిర్దేశనంలో యం.ఎ మ్యూజిక్‌ 
ప్రారంభించారు - ఆనాటి ఫాకల్టీలో కొంతకాలం ఈమని వారు, ఆపై నేదునూరిగారు, 
భావనారాయణరావు, గౌరీ రామ్మోహన్‌, రేణుక, అరుంధతిగారు, రేణుకాదేవి, 
ముట్నూరి జలజాక్షి మొదలగు వారు బోధించారు. నేటికి 25 సంవత్సరాలు పూర్తి 
కావస్తున్నది. శ్రీమతులు డా॥ అనురాధ, డా॥ మండపాక శారద, డా॥ సరస్వతీ విద్యార్థి 
ప్రభృతుల పర్యవేక్షణలో సంస్థ పని చేస్తుంది. 
పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం : 

నటరత్న శ్రీ ఎన్‌.టి.రామారావు తెలుగు తేజ స్ఫూర్తితో మహిళలకై ఒక 
విశ్వవిద్యాలయం స్థాపించారు. ఇందు ఎమ్‌.ఎ. సంగీతం కోర్సు సుమారు 25 
సంవత్సరాలు నిరాటంకంగా సాగుతోంది. ప్రొ. ప్రపచం సీత్రారాం శ్రీమతి అన్నపూర్ణ 
ప్రబృతులు ఇక్కడ పని చేశారు. ప్రస్తుతం డా॥ శ్రీమతి ద్వారం లక్ష్మి, డా॥ సరస్వతి 
వాసుదేవన్‌, డా! శైలేశ్వరి ఉత్తమ ఆచార్యులుగా భాసిస్తూ ఎం.ఎ., ఎం.ఫిల్‌ మరియు 
పి.హెచ్‌.డి. కోర్సులకు తమ దర్శకత్వంలో విశేష విద్యను అందిస్తున్నారు. శ్రీమతి 
ద్వారం లక్ష్మి ద్వారం వంశ కీర్తికి తగ్గట్లు విశేష ప్రశస్తులు పొంది హెడ్‌ ఆఫ్‌ ది 
డిపార్దుమెంటుగా ఉన్నారు. 


శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం : 

యస్‌.వి. యూనివర్శిటిలో (తిరుపతి) ఐదేండ్లుగా మ్యూజిక్‌ ఫాకల్టీ 
ఆరంభించబడి నడుస్తున్నది. శ్రీమతులు సుబ్బలక్ష్మి, పద్మ, డా॥ (ప్రేమలత, శ్రీ శంకర 
గణేష్‌ మున్నగువారు సంగీతాభివృద్ధిని విస్సృతం చేస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయ 
పరిధిలో సంగీత కళాశాల అఫిలియేటేడ్‌ ఎం.ఎ. కోర్సు (మ్యూజిక్‌ నడుపుతోంది.) 
సంగీత శాఖ నాలుగైదు సంవత్సరాలుగా నడుస్తున్నది. ఆచార్య (శ్రేణిలో ఈ 
విశ్వవిద్యాలయ అనుబంధంగా ఎస్‌.వి.సంగీత కళాశాలలో ఎం.ఎ.కోర్సును 
అందిస్తున్నారు. శ్రీమతులు చల్లా ప్రభావతి అధ్యక్షతన వై.వి.ఎస్‌. పద్మావతి, శబరి 
గిరీష్‌, కె. వందన, పద్మావతి శుకవనం, కె.వి.కృష్ణ, పూర్ణా వైద్యనాథన్‌లు ఎం.ఎ. 
గాత్రం, వయొలిన్‌కు శిక్షణనిస్తున్నారు. శ్రీమతి శ్రీవాణి, శ్రీ క. భాస్కర్‌, ఎం. సుధాకర్‌, 
కె. రమేశ్‌, శ్రీ సింహాచల శాస్త్రి మున్నగువారు ఇతర ఫ్యాకల్టీస్‌లో విద్యనందిస్తున్నారు. 
ఆంధ్ర విశ్వవిద్యాలయం : 

కర్నాటక శాస్త్రీయ సంగీతాన్ని విశ్వవిద్యాలయ స్థాయికి కొని వచ్చి అభివృద్ధి 
చేయాలన్న కాంక్షతో నాటి ఇంగ్లీషు శాఖ ప్రొఫెసర్‌ శ్రీ ఎల్‌.ఎస్‌. ఆర్‌. కృష్ణశాస్త్రి కృషి 
ఫలితంగా విశాఖపట్టణంలో విశ్వవిద్యాలయ స్థాయిలో సర్వక్రీ ఈమని శంకర శాస్త్రి 
అటుతరువాత శ్రీ నేదునూరి కృష్ణమూర్తి శ్రీ ద్వారం భావనారాయణ గార్ల నేతృత్వంతో 
సంగీత శాఖ ఆరంభించబడింది. శ్రీమతులు గౌరీ రామ్మోహన్‌, అరుంధతి సర్కార్‌, 
ముట్నూరి జలజాక్షి ఎం.రేణుక మొదలైన వారి సౌజన్యంతో తరగతులు కొనసాగాయి. 
ప్రస్తుతం డా॥ అనురాధ (హెచ్‌.ఒ.డి.), డా॥ మండపాక శారద, డా॥ సరస్వతి 
విద్యార్థి గార్ల నేతృత్వంలో తరగతులు శీఘ్రగతిన అభివృద్ధి పథంగా నడుస్తున్నాయి. 
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం : 


ఇది కూడా ఇరవై అయిదు వసంతాలను పూర్తి చేసుకొనబోతున్నది. సర్వశ్రీ 
ద్వారం భావనారాయణరావు, శ్రీరంగం గోపాలరత్నం, నూకల చిన సత్యనారాయణ 
మున్నగు వారు కొంత కాలం పని చేశారు. ప్రస్తుతం డా॥ ఎస్‌. ఉమాదేవి, డా॥ రాథా 
సారంగపాణి, డా! నీతా చంద్రశేఖర్‌, డా॥ ఎస్‌.కె. వెంకటాచారి, ఓ. విజయ్‌, శ్రీమతి 
పద్మా రామలింగ శాస్త్రి మరియు శ్రీ మహదేవ్‌ సుబ్బరాజు గార్లు శిక్షణనిస్తున్నారు. 
ఎం.ఫిల్‌, మరియు పి. హెచ్‌.డి. కోర్సులకు విశిస్టంగా మార్గదర్శకత్వం అందిస్తున్నారు. 


120 


సంగీత పత్రికలు - మీడియా మాధ్యమం 
ప్రణవం : 

ఇది ఒక త్రైమాస పత్రిక సంగీత విద్వాన్‌ డా! వైజర్సు బాల సుబ్రహ్మణ్యంగారు 
దీనిని నడుపుచున్నారు. ఈ త్రైమాసిక అనేక విధాలైన అంశాలతో శీర్షికలతో ఇది 
జనాకర్షణ పొందుతున్నది. విద్వాంసులకు, విద్యార్థులకు, పరిశోధకులకు ఆవశ్యకమైన 
విషయాలను ప్రోది చేసి వేస్తున్నారు. ద్విభాషా పత్రిక. పలువురి ప్రశంసలందుకున్నది. 
గానకళ : 


దీనిని సుమారు 51 సంవత్సరాలుగా అవిశ్రాంత కృషి చేస్తూ ప్రకటించు 
చున్నారు, శ్రీ మునుగంటి శ్రీరామమూర్తి. సంపాదక సారధ్య సంఘాలతో సంగీత 
విషయమే ప్రధానంగా సంపుటీకరిస్తూ వందలాది అపూర్వ వ్యాసాలు, చర్చా గోప్టులు 
ప్రకటిస్తోంది. అవన్నీ విశ్లేషణ చేయించితే ఒక పెద్ద రిఫరెన్స్‌ గ్రంథంగా 
భావితరాలకుపయోగిస్తుంది. ఆ వ్యాస సంపుటాలను విశ్వవిద్యాలయం క్రోడీకరణ 
చేస్తే విషయ వైవిధ్యం గల యొన్నో విషయాలు అవగతమవుతాయి. వింజమూరి 
వరాహ నరసింహాచార్య, ఎల్లాప్రగడ, రేగిళ్ళ, నల్లాన్‌ చక్రవర్తుల, వి.రామలక్ష్మి మొదలగు 
వారెన్నో పర్యాయాలు విలువైన వ్యాసాలు వ్రాసి యున్నారు. మొత్తానికి గానకళ సేవ 
అత్యంతావశ్యకము ప్రామాణికము గలది. మాసపత్రిక. 
“నాదనమని : 

మంత్రాలయ శ్రీ గురు రాఘవేంద్రులు మహిమోపేతులు ఈ క్షేత్రాన 
కార్యక్రమము గురు శనివారాల్లో 'మంత్రాలయ క్షేత్రంలో సుమారు రెండు సంవత్సరాలుగా 
జరుగుతోంది. ఇందు ఆంధ్ర, తమిళ, కర్ణాటక, మలయాళ, బొంబాయి క్షేత్రాల 
పరిసరాల ప్రాంతాలనుండి గాయక వాదకులకు కచేరీ ఏర్పాటు చేస్తున్నారు. 
నాదనీరాజనం వలె ఒక సారధ్య సంఘమూ పని చేస్తూ కార్యక్రమాల పర్యవేక్షణ 
చేస్తూన్నది. ఇటీవల రెండవ సంవత్సరంలో అడుగిడినది. 
తిరుమల తిరుపది దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్‌ : 

దీని ఆధ్వర్యంలో మాసమంతా ధార్మిక ఉపన్యాసాలు గోష్టి సంగీత కార్యక్రమాలు 
ఎస్‌.వి.బి.సి. ఛానలు ద్వారా జరిపించబడుతున్నది. హరికథకు పెద్ద పీట వేసి దాస 


121 


(శ్రేష్టుల చేత ధార్మిక సంగీత కార్యక్రమాలకు చేయూతనిస్తున్నది. హరికథలు సంకీర్తనలు 
భక్తి గానలహరి అందిస్తూ కర్ణాటక సంగీతానికి భక్తి ఉద్యమానికీ స్ఫూర్తినిస్తున్నది. 
కేవల సనాతన ధర్మ అధ్యాత్మిక సంగీత సాహిత్య ఉద్యమానికి ఊపిరిపోస్తున్న సంస్థ. 
నాదనీరాజనం ; 

టి.టి.డి. ఆధ్వర్యంలో ఎస్‌.వి. బి.సి. సారథ్యంలో నిత్యార్చన వలె నాద నీరాజన 
మంటపంలో విశిష్టంగా రోజూ సంగీత/నృత్య, కార్యక్రమాలు విధిగా జరుగుతున్నాయి. 
సుమారు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈలాంటి విశిష్ట కార్యక్రమం ఏ 
ఛానల్‌ కూడా చేపట్టలేదంటే అతిశయోక్తి కాదు. ఈ కార్యక్రమంలో లబ్బిప్రతిష్టులైన 
అనేక (శ్రేణి కళాకారులు అట్లే యువ విద్వాంసులు లోకానికి పరిచయమవుతున్నారు. 
అపూర్వమైన ఈ కార్యక్రమాన్ని దేశవిదేశ ప్రజలు క్రమం తప్పకుండా వింటున్నారు. ఇది 
కర్నాటక సంగీత వైభవానికి తోద్పడుతున్న విశిష్ట కార్యక్రమం. 

సంగీత గ్రంథ కర్తలు - వాగ్గేయకారులు : 

కర్ణాటక సంగీతాభివృద్ధిని తమ గ్రంథముల ద్వారా, కీర్తనల ద్వారా లక్ష్య 
లక్షణములను మెరుగుపరచి మార్గదర్శకులైన వారిని ఈ ముందు పుటలల్లో 
గమనించవచ్చు. వీరు సైద్ధాంతిక-ప్రాయోగిక విధానమందు ప్రబలతరమైన మార్పును 
ప్రచారము చేసిన శ్రేణి పండితులు. 
టి.ఎన్‌.సి.వి నారాయణాచార్యులు : 

వీరు గుంటూరు నివాసి లక్ష్య లక్షణ శిరోమణియై పలు [గ్రంథాలు వ్రాశారు. 

క్ర జాతి భేద సప్తతాళ సహిత శతరాగరత్నమాలిక 

2) పద్మావతీ రాగనక్షత్రమాల 

త్రి సరిగమాపాదసని పంచరత్నములు 

త్త గాంధర్వ వేదామృతము 

ర తల్పగిరి రంగనాథ కృతులు 
ఇంతేగాక మద్రాసు సంగీత పరిషత్‌ మున్నగు ప్రసిద్ధ సంస్థలలో సోదాహరణాత్మక 
ప్రసంగములను అందించిన బుధకోవిదులు. 


122 


అరిపిరాల సత్యనారాయణ మూర్తి : 

విజయవాడ వాసి. శాస్త్ర కోవిదులు మరియు వాయులీన విద్యా సంపన్నులు. 
వీరు రవించిన శాస్త్ర ప్రయోగ సంబంధ అనేక పర్యాయాలు మద్రాసు విశ్వవిద్యాలయ 
సంగీత పరీక్షలకు అధికారిగా ఉండి సంగీత సేవ చేశారు. వీరు ఆకాశవాణిలో 
పలు పత్సరాలు వయొలిన్‌ వాయించిన కళాకారులు. వీరి గ్రంథాలు : 
1. సంగేత శపర్ధ చంద్రిక (డిక్షనరీ-1954) 
2. సంగీత కూ ప్రదర్శిని (థియరీ) 
3. సంగీత కూ ప్రదర్శిని (వర్ణములు, 
4 సంగీత క== ప్రదర్శిని (శుద్ధమధ్యమ రాగ కృతులు) 
5. స_ఎత క౯ా ప్రదర్శిని (ప్రతిమధ్యమ రాగ కృతులు) 
వీరి గ్రంథాలు నేటికినీ విద్యార్థులకు ప్రామాణికములుగా నున్నవి. 
ఏకా సుబ్బారావు : 

గుంటూరులో నివసించిన సంగీత విద్వన్మూర్తి. వీరు ప్రబల పండితులై వర్ణములు 
రచించి ఉన్నారు. అంతేకాక సంగీత విద్యాదర్చణము అను లక్ష్యలక్షణ గ్రంథమును 
విశిస్ట రీతిలో (ప్రకటించి యున్నారు. 
చిలకలపూడి వేంకటేశ్వర శర్మ: 

వీరి తల్లితండ్రులు వెంకమ్మ - రాజేశ్వర శర్మ 1895లో శ్రీకాకుళం 
(కృష్ణాజిల్లాలో) జన్మించారు. మచిలీపట్నంలో సాధారణ విద్య అటుపై సంస్కృతా 
ధ్యయనం ఆకిరిపల్లిలో కంభంపాటి రామమూర్తి గారి నుండి గ్రహించారు. ఆంధ్ర, 
కన్నడ, తమిళం. మరాఠి, హిందీ మరియు ఉర్లూ భాషలలో పట్టు సాధించి విజయవాడలో 
మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో అధ్యాపకులై ఉండి 'గాయక సార్వభౌమ పారుపల్లి 
రామకృష్ణయ్య పంతులు గారి వద్ద ప్రథమ శిష్యులుగా చేరి ఆకాశవాణిలో అనేక 
సంస్కృత సంగిత నాటకాలలోను సంగీత కళాకారులుగా పాల్గొన్నారు. శ్రీ భాగవతుల 
అన్నపూర్ణయ్య శాస్త్రి నుండి ఐతిహాసిక, పౌరాణిక విషయములను అవగాహన చేసుకుని 
రచనలకు ఉపక్రమించారు. “ముద్దుస్వామి దీక్షితకృతి ప్రశంస” అను పేర దీక్షితుల 


123 


రచనల శుద్ధ సాహిత్యమును ప్రచురించారు. అటువలె 'స్వరమేళ కళానిధి” 'రాగ 
విబోధము' వంటి లక్షణ [గ్రంథ తాత్పర్యమును అందించారు. (పొట్టి శ్రీరాములు 
విశ్వవిద్యాలయం) మద్రాసు సంగీత పరిషత్‌ నందు విశేష ప్రసంగము లిచ్చిరి. 
ఆకాశవాణిలో పలు అపూర్వ కృతులను ప్రసారం చేశారు. వీరి శిష్యులలో చావలి 
కృష్ణమూర్తి తాడేపల్లి సుబ్రహ్మణ్యశాస్త్రి, ఉండవల్లి కృష్ణమూర్తి ముఖ్యులు. 12. 12. 64 
న దేహత్యాగం చేశారు. 
ముదిగొండ వీరభద్రయ్య : 

వీరు శైవ సంప్రదాయ వరిష్ణులై సంగీత శాస్త్ర అధ్యయనమును ఉన్నతముగా 
అభ్యసించిన విద్వన్మూర్తి. హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయంలో ప్రాచార్యులుగా 
పలు వత్సరాలు పని చేసి అనేక మందికి ఎం.ఫిల్‌.పిహెచ్‌.డి. సంబంధిత విషయము 
లలో మార్గదర్శక స్థానాన్ని అలంకరించిన గురువరేణ్యులు స్వయంగా సాహిత్య 
విమర్శకులు. వైణికులైనందున సర్వశ్రీ ఈమని శంకర శాస్త్రి మరియు ప్రొఫెసర్‌ 
ఆర్‌. విశ్వేశ్వరన్‌ ప్రభృతులపై అద్భుతమైన మోనోగ్రాఫ్‌ను రచించారు. అంతేకాక మన 
సంగీత విద్వాంసులు మరియు వైణిక లబ్ధిప్రతిష్టులపై రెండు పుస్తకాలను బహు పరిశ్రమ 
చేసి ప్రచురించారు. ఈ రెండు [గ్రంథాలు ఆంధ్రుల వైణిక గాయక వాద్య శేఖరుల 
విశిష్టత్వాన్ని చాటుచెప్పేవిగా ఉన్నాయి. ఈ [గ్రంథాలు సంగీత ఆరాధ్యులకు చాలా 
మానిత ఆధార (గగ్రంథాలని చెప్పాలి. వీరు శ్రీ సత్యసాయి వారి విశ్వవిద్యా లయంలో 
ఆచార్యులుగా భావుక సేవలందిస్తున్నారు. 
చల్లా విజయలక్ష్మి : 

ఈమె ప్రసిద్ధ సంగీతజ్ఞులు చల్లా కృష్ణమూర్తి శాస్త్రి కుమార్తె సంగీతాభ్యాసం 
చేసి లక్షణ విషయంగా కృషి చేశారు. “కర్నాటక సంగీత చరిత్ర-క్రమ పరిణామము” 
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి పి. హెచ్‌.డి. పట్టా మరియు హైద్రాబాద్‌ 
సెంట్రల్‌ యూనివర్సిటీ తరపున 'ఆంధ్రదేశ సంగీత సంస్థానాలు వాజ్బయం విషయంగా 
పి.హెచ్‌.డి. సాధించారు. కర్నాటక సంగీత రచనలలో ఆలంకారిక నిర్మాణ విశ్లేషణపై 
యు.జి.సి. వారి కోరికపై పరిశోధన సాగిస్తున్నారు. గాత్ర సంగీతంలో కచేరి స్థాయి 
నందుకున్న సంగీత విదుషీ 


124 


బుర్రా సూరమాంబ :; 

“సంసారమున మునిగియున్నను పది యారవ వయసునుండినే భగవద్భక్తి 
నలవరచుకొని భగవద్భజన కీర్తనలను వ్రాసి యుంటిని. నేనెచటను విద్యాభ్యాస 
మొనర్చలేదు. ఈశ్వరాసక్తి నన్ను ఆ మార్గమున నడిపినది.” అని సూరమాంబ ఒక 
పాటలో చెప్పుకొన్నారు. అక్షర జ్ఞానము స్త్రీకి అలవడుట వలన సమాజము ముందుకు 
బోవుట నిక్కము అని మరొక పాటలో భావించారు. స్తీ వాగ్గేయకారిణిగా ఆమె 
విశిష్ట స్థానము పొందినారు. నాటి సభ్య సమాజము ఆమె భక్తి ఉత్సాహముల 
నాదరించి పాటలను ప్రచురింప చేసినది. యతి ప్రాసల సొంపు, భావోద్వేగము, 
భక్తి అభినివేశంతో ఆమె యాఖైకి పైగా పాటుల వ్రాసి భక్త గణాల చేత పాడించారు. 
శ్రీ పెమ్మరాజు సూర్యారావు నేతృత్వంలో ఈ రచయిత కూడా కొన్ని కీర్తనల్ని ఆకాశవాణి 
కొరకై పాడినాడు. మచ్చుకొక పల్లవి. 

“వరదే దీనజనోద్ధారక బిరుదే మాంపాలయ 

హరే భవ సంకట కలుష విదారే మునిలోక హృదాబ్ద విహారే 

హరీమదదైత్యకులాంతక శూరే నీరదనీలసుందరా హరీ! 

ఇలా భక్తి సాగరంలో మునిగి పరవశించినదీ భాగవతారిణి వాగామృతం. 
చందవోలు శ్రీదేవి : 1935-1940) 

ఈమె శ్రీ చందవోలు నారాయణ శాస్త్రిగారి ధర్మపత్ని. శ్రీ కాంచి పరమాచార్య 
చంద్రశేఖరేంద్ర సరస్వతి అభిమానించిన శాస్త్రిగారి వైదుష్యమును భాగవతస్స్ఫూర్తిని 
శ్రీదేవి పుక్కిట బట్టుకొనిన సాధ్వి. ఈమె భక్తి పారవశ్యమున అనేక భక్తి రచనలు 
వెలయించి ఎడనెడబాడుచుండుట రచయిత కెరుక. శ్రీ దేవి సంకీర్తనావళిని “శ్రీరామ 
కథామృత గ్రంథమాల” పుస్తక రూపమున ప్రకటించి యున్నారు. సుమారు 100 
కీర్తనలను కల్పించియున్నారు. మచ్చునకు “బాలాశశి కలాలంకృతి ధరము పాలి 
దైవమా లలితాంబ” అను కీర్తనలలో 


చందవోలు పురమందు వెలసిన చందలూరి మహలక్ష్మమ్మ 
మందిరగీతవై వందనములు గొని మరువక కావవే! 
అని ముగించారు. ఈ పద బంధాలలో ఆర్తి భావుకత గురించి చెప్పనక్కరలేదు. 


125 


మల్లాది పద్మావతి : 

ధారా సంజీవమ్మ నరసింహ శాస్త్రిగారల పుత్రిక. బాపట్లలో పుట్టారు. 
బి.ఏ.,బి.ఎడి హిందీ విశారద పూర్తి చేసి స్కూలు ఇనస్పెక్టరుగా వృత్తి ధర్మాన్ని 
పాటించి సంగీతాన్ని సాహిత్యాన్ని ప్రవృత్తి ధర్మంగా నెరపిన సాధ్వీమణి. శతకాలు, 
వేంకటేశ పద్మావతీ పరముగా రెండువేల ఐదు వందల కీర్తనలను రచించి 'శ్రీ 
వేంకటేశ్వర సంకీర్తనలను 7 సంపుటాలలో వెలయించిన భక్తురాలు. బుర్రకథలు, 
నవలలను, ధర్మ - పథం, దివ్య-రథం (రామాయణ కథలను) వ్రాసి ప్రచారం 
చేసిన వ్యక్తి. “నంద నందన యశోదనంద (మోహన) “ఎవరేమన్నను” (అఠాణా), 
ప్రథమ పూజిత, పార్వతి తనయా (హంసధ్వని) ప్రసిద్ధాలుగా భజన గోష్టులలో 
అనేకులు పాడుతున్నారు. సాత్విక స్వరూపిణి భావోద్దీపన గాయని భక్తి సీమంతిని 
ఆమె స్వయంగా కవి, గాయని, భక్తి శిరోమణి. మహిళా వాగ్గేయకారులలో రచించి, 
పాడి లోకరంజన ధర్మంగా నెరపిన స్త్రీ రత్నము. వీరు 18 నవంబరు 2012లో 
గతించారు. 
తాదేపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి : 

వీరు పలు నూత్న రాగములను కావించి అద్భుతమైన శ్రీ పరదేవతా కృతులను 
వెలయించిన మహా వాగ్గేయకారులు. ఉపాసన ధురీణులై వందలాది కీర్తనములందు 
తమ సంగీత పాండిత్యమును ప్రకటించిరి. -ఉదయ సుందరమ్మ, కేశవశాస్త్రి దంపతులకు 
2.10. 1918 పెరవలి గ్రామంలో జన్మించారు. తమ తల్లితండ్రులవద్ద తొలిపాఠాలు 
[గ్రహించి 'గాయకసార్వభౌమ” పారుపల్లి రామకృష్ణయ్య పంతులు మరియు సంగీత 
విద్వన్మణి చిలకలపూడి వెంకటేశ్వర శర్మ వద్ద సంగీత సాహిత్య మర్శ్మముల నెరిగి 
రచనలకుపక్రమించిరి. కర్నాటక సంగీతమందు అపూర్వ రాగములు వెలయించిన 
విశిష్ట వాగ్గేయకారులై ముహూర్త ధన్యాసి, (10వ మేళ జన్యం) విమలి 24వ మేళ 
జన్యం మణిమయి (సరసాంగిజన్యం) మరియు ఆది భైరవి (28వ మేళజన్యం) 
సాయుజ్యదాయిని (36వ మేళజన్యం) మున్నగు పలురాగములందు శ్రీలలిత రహస్య 
నామ సహస్రాకృతులు కృతులు పేర ప్రకటించిరి. ఆకాశవాణి గాయకులై 1940 
నుండి 30 సంవత్సరాలు పై చిలుకు కార్యక్రమాలిచ్చారు. హరికథ, బుర్రకథ రచించి 
ప్రదర్శించిరి. వీరు 11.11.2010 కార్తీక శుద్ధ పంచమినాడు దివంగతులైరి. 


126 


గరిమెళ్ల సత్యనారాయణ : 

మాకొద్దు ఈ తెల్ల దొరతనము అంటూ తెల్ల దొరల పాలనను నిరసించి 
దేశభక్తి ప్రపూరిత రచనలు చేసిన ఉదాత్త వాగ్గేయకారులు. వీరు 15.7. 1892 
నర్సన్నపేట గోనెపాడులో జన్మించారు. పుట్టుకతోనే భక్తి రచనా పాటవం అలవరుచుకుని 
అనేక రచనలు వెలయించారు. బి.ఎ.ఎల్‌.టి. ఉత్తీర్ణులై గాంధేయవాది స్వాతంత్ర్య 
సమరమున తన శక్తియుక్తులను ధారపోసిరి. వీరి రచనలలో స్వరాజ్య గేయాలు, 
నూతన జాతీయ గేయాలు, హరిజన గేయాలు, బాలగేయాలు, భక్తి గేయాలు వంటి 
శీర్షికలతో ప్రకటించబడ్డది. నాటి బ్రిటీషు ప్రభుత్వాన్ని వ్యతిరేకత చూపించినందున 
కారాగారమనుభవించారు. అయినా ఆత్మ స్టెర్యంతో జనసామాన్యాన్ని తన 
వాగ్గేయములతో ఉత్తేజితులను చేసి దైవ భక్తిని, దేశ భక్తిని శంఖారావంగా చేకొన్న 
మహావాగ్గేయకారులు. శ్రీ గణేశ నిన్ను నమ్మితినిరా- తల్లీ సందర్శన భాగ్యం. నిఖిల 
దేవతాసనుత వంటి శాస్త్రీయ రచనలు ప్రసిద్దాలు. 
చాగంటి కపాలీశ్వరరావు : 

గాయక చక్రవర్తి 'సుసర్ల దక్షిణామూర్తి నుండి నేటి విద్వాంసుల వరకూ 
లభించిన సుమారు అరవై కళాకారుల జీవనరేఖల విషయాలను స్వారస్వంగా 
వెలువరించారు. మన సంగీత శిఖరాలు అను గ్రంథమును క్రియేటివ్‌ అంక్స్‌ పబ్లికేషన్‌ 
ప్రకటించింది. సి.కె. గా పొడి అక్షరాలతో మన మధ్య ఉన్న చాగంటివారు కాకినాడ 
ప్రాంతంలో తండ్రిగారితో సరస్వతీ గాన సభల కచేరీలు వినివిని ఆసక్తిపరచుకొని, 
గాత్ర సాధన చేసి వృత్తి వేరవ్వడంవల్ల కచేరీలు అంతగా చేయకపోయినా విమర్శకులుగా 
కాలమిస్టుగా ఎన్నో పత్రికలకు వార్త వ్యాఖ్యానాలందించిన వ్రాయస కాడుగా పేరొందారు. 
డెక్కన్‌ క్రానికల్‌ ఇండియన్‌ ఎక్సుప్రెస్‌, ఆంధ్రభూమి వారపత్రికలకు వారు విశేషంగా 
వ్రాసి మన నాట్య సంగీత కళలకు మంచి గౌరవం, పట్టు మర్యాద అందించారు. వారి 
విమర్శలు విద్యార్థుల నుండి విద్వాంసులదాకా గౌరవించబడ్డాయి. శ్రీ సద్గురు శివానంద 
మూర్తి చేతుల మీదుగా అవార్డు పొంది యున్నారు. 


మునుగంటి శ్రీరామమూర్తి : 


'గానకళు అనే మాస పత్రికను 51 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నడుపుతున్న 


127 


పాత్రికేయ ప్రముఖులు మునుగంటి శ్రీరామమూర్తి పుస్తక సమీక్ష సంపాదకీయమే 
కాకుండా తన అపూర్వ 'సంగీత జీవనయానం) పేర మునుగంటి వారు వ్రాస్తున్న 
అంతరంగ భావ వికాసం వారి 80 ఏళ్ళ సుదీర్ధ సంగీత కైంకర్యాన్ని సంగీత కోవిదుల 
కచేరీ ప్రజ్ఞ పాటవ అంతరంగాలను చక్కగా విశదీకరిస్తున్నా ఒక చారిత్రిక సత్య 
లేఖనం. ఈ పత్రిక ఒక సంగీత కుటుంబీక వ్యవస్థకు దర్పణముగా శోభిల్లుతున్నది. 
ఒక పరిశీలన గ్రంథ రాజంగా గానకళ సంతరించుకొంటున్నది. దేశ విదేశాలకు 
ఈ పత్రికల వల్ల ఆంధ్రుల సంగీత కళ కళ్లకు కట్టినట్లు కనబడుతోంది. మరింత 
కాలం ఇది వైభవాన్ని సంతరించుకొనవలెనని ఆశిద్దాం. 

పుచ్చ సుబ్రహ్మణ్య శాస్త్రి వ 

ప్రధానంగా ఆధ్యత్మరామాయణ కృతులను అపూర్వంగా గానం చేసి ప్రచారం 
చేశారు. రేపల్లె తాలూకా కూచినపూడి అగ్రహారీకులు సంగీత లక్ష్య లక్షణాలను 
శోధించి సంగీత మార్తాండము (తాళాధ్యయము) సంగీత శాస్త్ర వాచకము మరియు 
నారాయణ తీర్భుల చరిత్ర వ్రాసిన రచనయత శాస్త్రకారులు నాటి ప్రభుత్వ సంగీత 
కళాశాలల 'ఆజమాయిషీ సంబంధిత అధికారిగా పదవినందుండిరి. వీరి కుమారులు 
కెవి, శేషయశాస్త్రి, - విశ్రాంత ప్రభుత్వ సంగీత కళాశాల అధ్యక్షులు, రెండవ పి. 
వెంకట శాస్తి పరిశోధకులు ఆచార్యులు. 
సుగంధి కుంతలాంబ : 

1897 సంవత్సరమున పెద్ది బొట్లు సుబ్బలక్ష్మి రామయ్య పంతులుగారి 
కుమార్తె. సంగీత సాహిత్యానురక్తి కలిగి రచనలు చేసిన మహిళామణీ భర్త విశ్వనాధం 
స్వాతంత్రోద్యమశీలి గాంధీజీ ఆశయాలను ఈ కుటుంబం సార్థకం చేయడానికి తన 
వంతు కృషి సల్పింది. శ్రీ యనమండ్ర నాగయజ్ఞ శర్మ (సినీ సంగీత శాఖలందు 
వయోలిన్‌ విద్వాంసులు) చేత తన కృతులకు మెరుగు పెట్టుకొని ప్రచారం చేసినారు. 
ఈమె రచనలలో భక్తి విశ్వాస్వాల సమాహారము తండ్రి రామయ్యపంతులు నుండి రక్తి 
నిష్ట సంగీతము భర్త వైపు సాహిత్యానుగత భావ పరిమళాన్ని ప్రోది చేసుకున్న సుకృతి 
కుటుంబమువారు ఒక ట్రస్టు ఏర్పరచి ఆమె కృతులను వ్యాప్తి చేస్తున్నారు. ఇది 
అభినందనీయమైన కృషి. 1951 సంవత్సరము ఈమె తనువు చాలించారు. 


128 


ములుకుట్ల సదాశివశాస్త్రి : 

హరికథ కళతో లోకోద్ధరణ చేసి సనాతన ధర్మమునూ నిలుపవచ్చనని 
శ్రీమంతులు శాస్తి. హరికథా రంగంలో శ్రేష్ట స్థానాన్ని సంపాదించి త్యాగరజా- 
రామదాస తూము నరసింహ దాస ఇంకా పౌరాణిక గాధలను కథ రూపాన ప్రవచించిన 
నాదోపాసనా కలితులు పూర్ణ విశ్వాస శ్రద్ధాయుత ఆచరణతో వీరు ప్రఖ్యాతి పొందారు. 
వృత్తి సాధారణ అధ్యాపకులై ప్రవృత్తి యందు సంగీత విద్వాంసుడై నిర్మల భావ 
రసోచిత మార్తాని చేపట్టినారు. వీరి పుత్రులు బ్రహ్మానందం గారు సంగీత 
సాహిత్యోపాసన చతురులై రాణిస్తున్నారు. సదాళివశాస్త్రి ప్రధాన శ్రేణి కళాకారులుగా 
ఆకాశవాణియందు గౌరవించబడినారు. 
ఎన్‌.సి. పార్థసారధి దంపతులు : 


సుదీర్హ సంగీతాధ్యయనం చేసిన వీరు అనేక సంగీత సిద్ద్ధాన్త ప్రాయోగిక 
గ్రంథాలు వ్రాసినారు. ఇది చూడని వారెవ్వరూ ఉండరు. వీరిరువురు సర్వశ్రీ పొన్నాయ 
పిత్తై ఫిడిల్‌ విద్వాన్‌ పరూర్‌ సుందరమయ్యర్‌, వాలాడి కృష్ణయ్యరు. ప్రొఫెసర్‌ సాంబమూర్తి 
మున్నగు మహనీయుల శిక్షణలో ఆరితేరి సమర్పణ బుద్ధితో భగవదంకితంగా రచనలు 
చేశారు. లక్ష్య విభాగంలో సాంకేతిక చిహ్నాలను (ఆరోజులకు తగినట్లు) చేర్చి అనేక 
వర్ణ, పద, కీర్తన, తిల్లానాలను లోవర్‌, హైయ్యర్‌ డిప్లమో సిలబస్‌కు అనుగుణంగా 
లక్షణాలను సేకరించి మహోదాత్తంగా వ్రాసారు. సుమారు 50 సంవత్సరాలుగా ఈ 
పుస్తకం సంగీత క్షేత్రం మరొక నూత్న ముద్రణ సంతరించుకుంది. దాని పేరే 
గానకళాబోధిని. పెద్దలు గాడిచర్ల హరి సర్వోత్తమరావు, ప్రొఫెసర్‌ సాంబమూర్తి, ద్వారం 
వేంకట స్వామి నాయుడు టి.వి. సుబ్బారావు మహోదయులు (గ్రంథాన్ని 
అభినందించారు. నాటి బాల సరస్వతి బుక్‌ డిపో నేటి ఠాగూరు పబ్లిషింగ్‌ హౌస్‌ 
వారుభయులూ ప్రశంసార్దులు. 
ప్రొఫెసర్‌ పి. సాంబమూర్తి: 

పిచ్చు అయ్యర్‌ కుమారులు అయిన సాంబమూర్తి (14. 2. 1901) తచ్చూరి 
సింగరాచార్య శిష్యులైన బొడ్డు సుందరయ్య కడ వయొలిను మన్నాట్టె దొరసామి 
అయ్యరు _గాత్రము నేర్చి ఉమయాళ్‌ పురం బాణిని గ్రహించారు. తమిళనాడు 


129 


ప్రభుత్వ సర్వీసులో వారి 'క్వీన్‌ మేరీస్‌ కళాశాలలో ఆచార్యుడుగా చేరి రీడరు అయ్యారు. 
1962 నుండి డైరక్టరు సంగీత విద్యాలయ చేసినారు. బనారస్‌-ఢిల్లీ మరియు ఎన్నో 
విశ్వవిద్యాలయాలలో అనుసంధానము కల్లినారు. సుమారు యాభై పుస్తకములు 
తమిళాంగ్లములలో ప్రకటించి మహోపకారము చేసారు. సౌతు ఇండియన్‌ మ్యూజిక్‌ 
ఆరు సంపుటాలు, డిక్షనరీ ఆఫ్‌ ఇండియన్‌ మ్యూసిక్‌ 8 సంపుటాలు ప్రచురించారు. 
మరెన్నో తమిళ అనువాదములను ప్రకటించిన మహా పరిశోధకులు ఈనాడు సంగీతము 
అంతర్జాతీయ స్థాయిలో లక్షణపరంగా పరిచయం చేసిన మహా విద్వాంసులైన సాంబమూర్తి 
చిరస్మరణీయులు 'పద్మ భూషణ్‌” బిరుదమును కేంద్రం వారికి ఇచ్చింది. “సంగీత 
కళానిధి”, “మ్యూజక్‌ అకాడమీ” (మద్రాసు) బిరుదు అందుకున్నారు. దేశ దేశాలలో 
పర్యటించి భారతీయ అందునా కర్ణాటక సంగీత స్థాయిని పరిఢవిల్లు రీతిని ప్రచారం 
చేసిన మహోదాత్త వ్యక్తి 
మంగినపూడి రామలింగ శాస్త్రి : 

“భారతీయ సంగీత ఇతిహాసము” అనే ఆంధ్ర సంగీత అభ్యుదయ వికాసమును 
(గ్రంథ రూపమున గొని వచ్చి లక్ష్య ప్రముఖులు, రాజమండ్రి వాస్తవ్యులై ఉభయ 
సంగీత పద్ధతులను తులనాత్మక అధ్యయనం చేసిన మహా విద్వాంసులు. సర్వశ్రీ 
ద్వారం వెంకట స్వామి నాయుడు, ఎం. ఆర్‌. అప్పారావు, హెస్‌. దాస్‌ గుప్త, ఉ 
మాచరణ్‌ పట్నాయక్‌, జి. హెచ్‌.రానదే వంటి ప్రసిద్ధుల అభిమానము పొంది లక్ష్య 
లక్షణముల సమన్వయపరచిరి. ప్రసిద్ధ గాయక శ్రీమంతుడై ఆంధ్రుల సంగీత 
వైశారద్యమును ముమ్మూర్తుల శోభయమానమగా వ్రాసి వేదకాల, ప్రాచీన మధ్యయుగం 
బ్రిటీష్‌ యుగం స్వరాజ్య యుగముగా విభజించి రచించిరి. 
కె.వి.ఎన్‌. శాస్త్రి వ 

హిందూపురం తాలూకా కోడి పిల్ల శేషమ్మ వేంకట నారాయణప్పలకు సంతానమై 
ఉద్యోగార్థము కర్నూలులో ఉండినారు. స్వర సింహ కురుగోడు వేంకటాచలమయ్య 
(మహావిద్వాంసులు) నుండి వీరి అన్న వెంకటాచలమయ్య కూడ నేర్చినారు. కె.వి.ఎన్‌ 
శాస్త్రికి గాత్రవాయు లీనముల నేర్పుతో కృతి రచనా సామర్థ్యం అలవడినది. శ్రీ 
యాదగిరి శ్రీలక్ష్మి నరసింహస్వామి సంస్థానం గద్వాల ఆస్థానం, వనపర్తి ఆస్థానములోనూ 


130 


వార్చికములు పొందుచూ విద్యనభివృద్ధికి తెచ్చిరి. మాన్యంకొండ వేంకటేశ్వరస్వామి 
ఆస్థాన విద్వాంసులై విద్య పంచినారు. అనేక కీర్తనములు వర్ణములు రచించినారు. 
కీర్తనలలో రాగత్వం పండించినారు. 2000లో దివంగతులైనారు. 'రాగాలాపనాచంద్రిక 
పేరున తమరచనలు వెలయించారు. 

తిరుపతి నారాయణ స్వామినాయుడు: 


తిరుపతి వాస్తవ్యులైన 1873-1912 ప్రాంతమువారు వీణ-వాయులీన 
గాత్రములందు విశేష పరివ్రమ చేసి హరి కథలందును రాణించిరి. తల్లి కోమలమ్మ 
వాలాజా పేట శిష్య సంప్రదాయమునకు చెందినవారు. వీణను కాళహస్తయ్య వ్ద 
నేర్చినా ప్రధానంగా వాగ్గేయకారులుగా ఘనత కెక్కినారు. ... రచయిత కృతి రచయితగా 
పేరొందారు. వీరి రచనలలో ముఖ్యమైనవి. ఇకనైన నామొదర వినరాదా (పుష్పలతిక) 
పరాకేల సరస్వతి (నాటకురంజి) - నిర్గుణుడో - గుణుడో (మలయమారుతం) 
నినువినాయేగతి (శకుంతల). 


మేడూరి నరసింహారావు : 


3.2. 1913 న జన్మించిన వారు కుటుంబమందరినీ వైణుకులను చేశారు. 
పిఠాపురం తుమరాడ సంగమేశ్వరశాస్త్రి వాసా వేంకట్రావు గార్ల వద్ద నేర్చిరి. సంప్రదాయిక 
శోభను వాద్యంలో సంతరించుకొన్నారు. వీరి కుటుంబంలో పెద్ద కుమార్తె సుబ్బలక్ష్మి, 
లక్ష్మీ సూరమ్మ, శ్రీనివాస్‌, ఈమని లలిత అందరూ వాద్య వైభవాన్ని సాకల్యంగా 
అందుకున్నవారే. మేడూరివారి వాద్యములో స్ఫుటము, రాగత్వాన్ని చూపడం ప్రధానంగా 
కనబడేవి. మొత్తము మీద ఒక సంగీత నిలయంగా వీరి ఇల్లు ఉండేది. కొంతకాలం 
హైదరాబాద్‌ ప్రభుత్వ సంగీత కళాశాలలో ఆచార్యులుగా పని చేసారు. రేడియోలో 
వీరి వీణావాద్యం చాల పర్యాయాలు ప్రసారమైనాయి. వీరి మనువరాలు ఈమని 
లలిత. రాజమండ్రి సమీపాన 1. 1.69 లో జన్మించి అతి చిరుప్రాయములోనే తల్లి 
అడుగుజాడలలో నడిచి తల్లి లక్ష్మీ నరసమ్మకడ అభ్యాస రచనలు చేర్చి అన్నవరపు 
రామస్వామిగారివద్ద పలు సంవత్సరాలు వీణ గాత్రము నేర్పారు. గోటు వాద్యము 
నందు ఇష్టము కలిగి స్వంతగా సాధన చేసి ఆ పై చిత్రవీణ రవికిరణ్‌ గారి నుండి 
వాద్యపు మెళకువలు నేర్పారు. వీణలో 'ఎ' గ్రేడ్‌ కళాకారిణిగా గుర్తింపుతో పలు తాపుల 


131 


కచేరీ యిస్తున్నారు. వాద్యంలో 'గమక స్పూర్తి హెచ్చుగా వినబడుతుంది. మేడూరివారి 
కుమారుడు మొదట తండ్రి శ్రీ మేడూరి నర్సింగరావుగారి వద్ద ఆపై కొంతకాలము తల్లి 
ప్రసూనాంబ గారి నుండి గ్రహించారు. సాధన దీక్షతో కుటుంబ విద్యను బాగా 
నేర్చినారు. అక్కవీణ విదుషి శ్రీమతి సుబ్బలక్ష్మి నుండి వాద్యపు మెళకువలు గ్రహించి 
ఆకాశవాణి 'ఎ” (గ్రేడు పొందినారు. ఇటీవల యు.ఎస్‌.ఎ కు వెళ్లి కాలిఫోర్నియా, 
డెట్రాయిట్‌ చికాగోలలో వీణ కచేరీలిచ్చి వచ్చారు. అనేక చిత్రాలకు, సి.డి. ప్రయివేటు 
రికార్జింగులకు శ్రీనివాస్‌ తన వీణ వాద్యంతో సహకరిస్తూంటారు. 
దాసు శ్రీరాములు 

'మహాకవి' బిరుదు గ్రహించిన శ్రీరాములు ఆంధ్ర సాహిత్య సంగీతమును 
తమ అమూల్య రచలనలతో అలంకరించిన విద్వన్మణి. ప్రబంధ, నాటక, పురాణ, 
శతక, కృతి, జావళి, పదము మొదలగు బహుప్రక్రియలందు విశేష కృషి చేసిన 
కవిగాయకులు. న్యాయవాదియై దేశాభిమానముతో సంఘసంస్కర్తగా విశేష సేవ 
చేసినారు. “స్వాతంత్రోద్యమానన్తరము కవి గాయకులలో ప్రముఖులైన సరసకవి. 
విద్వత్మవి ఆశుకవి, దాత, నేతగా ఏక కాలమందు శోభించిన ఉద్యమకర్త యని చెళ్ళ 
పిళ్లవారు పేర్కొనడం కంటే యోగ్యతా పత్రం యేమి కావాలి, వీరి చక్కట్ల దండి, 
“తెలుగునాడు పాడిత వైభవానికి పరాకాష్ట వీరి సంగీత రచనలలో హిందూస్సానీ 
ఛాయలూ కనిపిస్తాయి. మొత్తానికి 25 కృతులు, 23 పదాలు, 24 జావళీలు, దరువు, 
తిల్లాన, మంగళారతులు రెండు కానవస్తాయి. శైలి ప్రసన్నము, భావము మెండుగా 
నున్నది. వీరి కొన్ని రచనలకు సర్వశ్రీ ఓలేటి వెంకటేశ్వరులు, కృష్ణమాచార్యులు, 
నూకల చిన సత్యనారాయణ గారలు సంగీతాన్ని సమకూర్చారు. 
ధేనువుకొండ సుబ్బారావు : 21.4.1903 -1970 

చిన్నయ పంతులు కుమారుడుగా ఈ మహాభక్తుడు ధేనువకొండలో పుట్టి తన 
సంగీత శబలతను పెంచుకొని కృతికర్తగా ప్రచారం పొందారు. వందకు పైగా కీర్తనలు 
వ్రాసినా, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి శిష్యులైన పొడూరి లక్ష్మి నరసింహారావు 
సారధ్యంలో సుమారు 25 కృతులను ధ్వని ముద్రణ చేసింది. కాశీ కృష్ణాచార్య, శ్రీపాద 
కృష్ణమూర్తి ప్రభృతులు వీరి కృతుల భావ ప్రచోదనను అంగీకరించి ఆశీర్వదించారు. 


132 


ఆంధ్రదేశంలో- మహావైద్యనాదయ్యర్‌ మేళరాగమాలికను ప్రప్రథమంగా వీరు పాడినట్లు 
తెలియుచున్నది. భజనగోష్టి అనుకూలమైన అనేక రచనలనూ చేసిన వాగ్గేయకారుడు. 
తిరుపతి రామానుజసూరి మృదంగంతో చదలవాడ సుబ్బయ్య గారి వయొలిన్‌ 
అనుసరణతో ఎన్నో కచేరీలు దేశాద్యంతం చేశారని తెలుస్తున్నది. తరంగ గానము వీరి 
ప్రత్యేకతగా చెప్పుకుంటారు. పోలంరాజు సీతారామయ్య, పొరూరి నరసింహారావులు 
వీరి ముఖ్య శిష్యులు. ధేనువకొండ వేణుగోపాలస్వామి పైననూ, చదలవాడ క్షేత్రపాలకులపై 
కృతులు భావస్స్ఫూర్తితో వుంటాయి. రాముని భజనకు రారే *“(సారంగతరంగిణి)” 
'దైవలీలామ శ్రీరామ” (తిలంగ్‌) 'నిన్నాడుకొన్న (శుద్ధ ధన్యాసి), 'మధుసూదన' 
(హంసానందిని ఆంఖరాగ వర్ణము బాగా ప్రచారమైనది. 
వట్టిపల్లి కృష్ణమూర్తి - ఉప్పలపాటి అంకయ్య : 

శేషమ్మ - వీరేశ్వర శాస్త్రి గార్ల కుమారుడు 15.1.24 న జన్మించారు. 
కాశీనాథ శాస్తి మనుమలు. బాల్యంతో భక్తి నిష్టమైన సంగీత సాహిత్యాలు ఆయననుండి 
పరిమళించినవి. భగవాన్‌ రమణ మహర్షి ఆశీస్సు పొందగా అప్రయత్నంగా కృత 
రచనలు వెలువడినాయని పెద్దలు చెప్తారు. శిష్య సంతతి లేనందున కృతులు అంతగా 
ప్రచారం రాలేదు. ఉప్పలపాటి అంకయ్య గారు మద్రాసు సంగీత సభలో తన కృతి 
పాడగా ముగ్గులై తన సాహిత్యానికి వారినే సంగీత బద్ధము చేయవలిసిందిగా అర్ధించి, 
సుమారు 200 కృతులకు సంగీత నియతి కల్పించుకున్నారు. “శ్రీ కాశీనాథ కీర్తనామృతం” 
పేర కొన్ని కృతులను స్వరరహితంగా ప్రకటించారు. సుమారు 500 కీర్తనలు అందులో 
కానవస్తాయి. అంకయ్య గారు ప్రధానంగా డోలు విద్వాంసులైనా త్యాగరాజ వంశమునకు 
పినతండ్రి వీరస్వామి వద్ద వాద్య కళాకారుడుగా విశేష పాండిత్యం సంపాదించి 
మృదంగ వాద్యాన్ని సొంతం చేసుకున్నారు. అనేక విద్వాంసులకు సహకారం నెరపి 
పేరొందిన పిదప గాత్ర మందు అఖభినివేశముతో, పూర్ణసాధనతో మహా పల్లవి గాయకుదై 
తరలినాడు. రాగ కృతి విషయంగా ప్రత్యేకతను సాధించారు. లయ విషయమున 
అపూర్వ వైశారద్యము నుండి పంచముఖ నూట ఎనిమిది తాళములలో విశేష పల్లవి 
గాన పటుగా పేరొందారు. దక్షిణ దేశయావత్తునూ గాన శౌండుడై పల్లవి వైశిష్ట్యాన్ని 
ప్రచార పరచి ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక ఎకాడమి అటువలె మద్రాసు సంగీత 
పరిషత్తులలో “వినాయకి మహారుద్ర తాళాలలో పల్లవులను అలవోకగా పాడారు. 


133 


త్యాగరాజ సంగీత కళాశాలలో ఆచార్యునిగా సేవయొనర్చిన వారై ఉభయ సంగీత 
పద్ధతులను శ్రీ దంతాలే మహనీయునితో కలిసి ప్రచారము చేసి జాతీయ సమైక్యతను 
పాటింపచేశారు. వట్టిపల్లి కృష్ణమూర్తి అంకయ్య గారు ఏక శరీరులుగా రచనలు చేసి 
సంగీతాన్ని సమీకరించుకున్న జంట గాయక వాగ్గేయకారులు. 


కొచ్చెర్ల కోట రామరాజు : ( 1873-1946) 


జానకమ్మ వెంకట నారాయణలకు అనుంగు బిడ్డడై “తాటిపాక) లో పెరిగి 
పెద్దవాడై శ్రీరామాంకిత పదసేవా దురంధరుడై వరలినాడు. బాల్యాత్‌ భాగవత ప్రియుడై 
తాను జమీందారుడైనా సామాన్యునివలె లోకసంసారము చేయుచు నిత్యార్చనశీలుడై 
కవి గాయకుడై వరలినాడు. వాగ్గేయకారునిగా పలు రచనలు చేశారు. బాలకృష్ణ 
మోహన, మోహన స్వ్పరజతి - శ్రీరామాయని చింతింపుము (బిలహరి)మొ॥॥ ప్రసిద్ధాలు. 
తచ్చూరి సింగరాచార్యులు : 

1824-1902 వరకు ప్రాచీన శాస్త్ర గ్రంథ పఠనం చేత గ్రంథాలను రచించి, 
తమ సంగీత వైదుష్యం చేత ప్రకాశము నొందిన సోదరులు. వీరు శ్రీ వైష్ణవ 
సంప్రదాయముపై పెద సింగరాచార్య, చిన సింగరాచార్యులుగా లోకమున మహా 
సంగీత చార్యులై ఒకరు వీణ మరొకరు వైలిన్‌ ప్రధానముగా స్వీకరించారు. “గానేందు 
శేఖరం, గాయకలోచనం, గాయక పారిజాతం, గాయక సిద్ధాంజనం” అనే పేర్లతో 
[గ్రంథాలు వెలయించి అంతగా 'స్వరలిపి' తో ప్రాధాన్యం చూపకపోయినా విషయ 
వివేచనతో మౌలిక సంగీత రచనలను చూపించారు. అది యొక మేలు - సరళి 
స్వరాదులకు సాహిత్యరచన చేశారు. తమ కాలపు వర్ణములనుండి కృతుల వరకు 
స్వరబద్ధము చేసి అందించారు. వీరి రచనల వల్ల త్యాగరాజాది కాలము నుండి ఒక 
శతాబ్ద కాలములో జరిగిన సంగీత సన్నివేశ విషయములు వెలుగుకు వచ్చినవి. 


గబ్బిట యజ్ఞన్న న 


(1885-1928) కట్టు సూరన్న వద్ద విశేషాధ్యయనము చేసి సౌఖ్యమైన 
గానాన్ని అందించారు. ఏలూరులో ఎక్కువ కాలముండి పలువురకు విద్య చెప్పినారు. 
వర్ణములు, కీర్తనలు రచించారు. వీరి రచనలలో 'రాగత్వ' పు పాలు హెచ్చు. ఆర్తి 


134 


ప్రదమైన పలుకుబడికల్లి హృదయము నాకర్షించునవి. భావోద్దీపన గాయకులుగా 
ప్రసిద్ధి వడసిరి. పాపట్ల కాంతయ్యకు సమకాలీనులు. ఆ రోజులలో కృతి రచనలు 
అల్బ సంఖ్య కలవి. కేవలం మనో ధర్మ సంగీతమునకే విలువ యుండెడిది. వీరి 
“శ్రీరామ చంద్ర - నరేంద్ర - రక్షితామరేంద్రి అను శంకరాభరణ కృతి మంచి వ్యాప్తి 
యందున్నది. 


ఐ.వి.ఎల్‌. శాస్తి 


సంగీతజనకులం అనే గురుకులాన్ని ఆరంభించి వందలాది బెత్సాహికులకు 
సంగీతం నేర్చి వారి భవిష్యత్‌ను దిద్ది తీర్చిన ఉదాత్త ఆచార్యులు. వీరు గాత్రం, వీణ, 
వేణువు, వయొలిన్‌ మున్నగా వాద్యాలల్లో అకుంఠిత పరిశ్రమ చేసి ఆయా వాద్యాల 
నిస్వార్ధంగా శిక్షణనిస్తూన్న ఉదాత్త ఆచార్యులు. వీరి నేతృత్వంలో సంస్కారం, సంగీతం, 
సౌజన్యం విద్యార్థులకు అలవడింది. వీరి సంతానంలో డా॥ సరస్వతీ విద్యార్థి, 
శ్రీమతి శారద, శ్రీ కాళి ప్రసాద్‌, శ్రీమతి అన్నపూర్ణ మరియు మనుమరాలు లహరి ఉ 
దాత్త శిక్షణను పొందారు. ఒక విధంగా శాస్త్రిగారు నిర్మాణాత్మకమైన సంస్థూ లోకోపకారం 
థ్యేయంగా నేటికీ కొరవడని శక్తితో సేవ చేయడం చూపరులకు ఆశ్చర్యానందాలు 
కలిగించడం సహజం. అలుపెరుగని ఆయన సేవలకు 'సంగీత విద్యానిధి, 'సంగీత 
విద్వత్‌ శిరోమణి' “ఉత్తమ ఆచార్య' వంటి బిరుదులు ఆయనను వరించాయి. అయినప్పటికీ 
ఆయనలో ఒకింత అయిన గాంభీర్యం కానరాదు. 
పుట్టపర్తి నారాయణాచార్యులు: 

శ్రీనివాసచార్యులు, మెండమ్మ గార్లకు 28.3. 1914న జన్మించారు. 14 
భాషలలో అనర్హమైన కావ్యముల చదివి తత్వచింతన చేసి అనువాదములు పరిఢవిల్ల 
చేసిన బహుభాషా కోవిదులు. మేధస్సు కలిగిన వారై సద్యస్ఫూర్తిగ అనేక కావ్యముల 
రచించిన ధీశాలి. త్యాగరాజన్న మిక్కిలి (ప్రేమయాయనకు. సంగీత విద్వాంసుడై పలు 
కచేరీలు చేయకున్నను రచనలలోని సంగీత విషయ సామాగ్రిని తలకెక్కించుకొని 
సంగీత సాహితీ వేత్తలకు పంచిచ్చిన అగస్తుదు. ఈ శతాబ్ది మహాప్రతిభావంత సాహిత్య 
సంగీతవేత్తలలో ఒకరుగా ప్రసిద్ధులైనారు. నిజమునకు అప్టాక్షరీమంత్రోపాసి యైనను, 
పరమశివుని తాండవ వైభవమును ఉత్మంఠ భరితముగా రసబంధురముగా శయ్యా 


135 


సౌకుమార్య వికసనముగా రచించి యావద్దేశ సాహితీ బంధువుల తలూపించినారు. 
శ్రీ మద్భాగవత వచన రచనను హృద్యముగా రచించి, ప్రవచించి, వ్రాసి పెట్టగా 
తిరుమల తిరుపతి వారు సౌజన్యముతో ముద్రించినారు. ఎన్నెన్నో గ్రంథములకు పీఠికలు 
వ్రాసి గ్రంథములకు గౌరమందించినారు. మహా సంగీత విమర్శకులుగా సంగీత క్షేత్రమున 
పేరొందినారు. శ్రీమతి కనకమ్మ గారు కూడా సాహిత్య సంగీతములలో అందెవేసిన 
చెయ్యి. వీరిద్దరూ అనేక కృతులు రచించారు. 
నిరాఘాటం రామకృష్ణ శాస్త్రి వ 

రేపల్లెలో సంప్రదాయ వైదిక కుటుంబంలో కృత్తికా నక్ష్మత్రంలో జన్మించిన 
వీరు బాల్యాదిగా కావ్యనాటకాలంకార సంగీతాదులందు విశేష ప్రతిభ కనబర్బారు. 
వయొలెన్‌ వాద్యమందును, రేడియో కళాకారుడై కచేరీలిచ్చారు. ప్రధానంగా తెలుగు 
అధ్యాపకులుగా వృత్తి చేపట్టి ప్రవృత్తిగా సంగీత లక్ష్య లక్షణాన్ని పుక్కిట పట్టి వాగ్గేయకార 
ముత్తు స్వామి దీక్షిత కృతి ప్రశంస గ్రంథాన్ని రచించి దీక్షిత, కృతి శుద్ధ పాఠమును 
కొన్ని విశేషణ వ్యాఖ్యానములతో మరియు కొన్నిటిని స్వరలిపితో ప్రకటించారు. నేటికీ 
ఈ (గ్రంథం విశేషాదరణ కలిగింది. వీరి శిష్యుల్లో మంగళగిరి ఆదిత్య ప్రసాద్‌ 
ముఖ్యులు. (ఆకాశవాణి సంచాలకులుగా స సుపరిచితులు. 


రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ : (1893-1979) 


సంగీత సాహిత్యములందు తన దైన ముద్రలో అనేక సంగీత వ్యాసములు 
రచించిన రాళ్ళపల్లి శర్మ మహాద్భుత చరిత్రులు. 23.1. 1893 న రాళ్ళపల్లిలో అలమేల్మంగ, 
కర్ణమడకల కృష్ణమాచార్య దంపతులకు నోము ఫలముగా జన్మించి(అనంతరం,) తన 
వెదిక సంప్రదాయమును, పాండితీ గరిమను అవిరళముగా అందించిన భాగధేయులు. 
తల్లికడ వందల దేవరనామ, సంప్రదాయ రచనలు, తండ్రి కడ సంగీత లక్ష్యా లక్షణముల 
నేర్చి పరకాల మఠమందు సంస్కృత ప్రాకృత భాషల నేర్చి అనతి కాలమున పూర్ణ 
ప్రజ్ఞులైనారు. మైసూరు మహారాజ కళాశాలయందు తెలుగు పండితులుగా చేరి తన 
సాహితీవుపన్యాసములతో విద్యార్థుల (ప్రేమ చూరగొని వైణిక సంగీత కోవిదులైన వీణ 
శేషణ్ణగారి సేవలో విశేష సంగీత మర్మాలు గ్రహించారు. ప్రాకృత భాషను మూల 
మట్టముగ శోధించి (గ్రంథములు వెలయించారు. వేమన తత్వమును 
విశదముగానెరుకపరచిన సాహిత్యకోవిదులు. 


136 


1927 ఆంధ్రగాయక మహాసభలో అద్వితీయ ప్రసంగం చేసి తలలూపించి 
వందలకొద్దీ సాహిత్య సంగీతోపన్యాసాలను ప్రచురించి పంచియిచ్చారు. “ఆంధ్రప్రదేశ్‌ 
సంగీత నాటక అకాడమీ “గాన కళాప్రపూర్ణ, 'కేంద్ర సంగీత నాటక అకాడమీ” 
విశిష్ట పురస్కారాన్ని మద్రాసు సంగీత పరిషత్‌ “సంగీత కళానిధి* పొంది ఒక మహి 
సంస్థగా రాణించారు. ఎస్‌.వి. విశ్వవిద్యాలయంలో 1974 వ సం॥లో యిచ్చి 
గౌరవించింది. ఎన్నో అన్నమయ్య కృతులకు సంగీతం చేశారు. కడపటిగా తిరుమల 
తిరుపతి దేవస్థానము వారి సప్తగిరి సంగీత విద్వన్మణి స్వీకరించి 17.3. 1979 
పరమపదము చేరారు. 
ఆనంద గజపతిరాజు : 

శ్రీ విజయరామ గజపతి వంశ సంబంధీకులు పూసపాటి రాజశ్రీ ఆనంద 
గజపతి సంస్కార ప్రియుడు సౌందర్యోపేతులు కవి పండితులు విద్యాదానము చేసిన 
మహారాజు మద్రాసు ఎడ్మిరాలిటి, కాశీలో టౌన్‌ హాలు, లక్నో థియోసాఫికల్‌ హాల్‌, 
గాయక సమాజ శాఖలకు దానమిచ్చిన మహా వ్యక్తి వీరి ప్రజ్ఞ సంగీత సాహిత్యములందు 
వైభవోపేతమైనది. ప్రిన్స్‌ ఛార్మింగ్‌ బిరుదొందిన రూపసి భాషా కోవిదులు ఆంధ్ర 
భోజువలె కవి గాయకుల పోషించారు. సహజకవి గురజాడ, గోమఠం 
శ్రీనివాసాచార్యులు, వీణగురాచారి, దుర్వాసుల సూర్యనారాయణ, కట్టు సూరన్న 
పప్పు వేంకన్న, కలగొట్ల కొమరాజు నారాయణ దాసులను సత్మరించిరి స్వయంగా 
రెండు పద్ధతులను నేర్చి వీణ సితార్‌లందు ప్రజ్ఞ చూపిరి. వీణ రమణయ్య దాసును 
గారవించిరి స్వయంగా కృతి కర్తయై పలు కృతుల రచించిరి. ఆదిభట్ల నారాయణదాసు 
గారిని మిక్కిలిగా గారవించి స్నేహితునివలె చూసారు. వీరి ధన్యాసికృతి “త్వం” యద 
ధిరను పశ్యతి అనునది ప్రఖ్యాత రచన తెలుగు ప్రజ్ఞా భేరిని బజాయించిన మహారాజు 
త్యాగమూర్తి. ధన్యజీవి. 
బెంగుళూరు నాగరత్నమ్మ : 

1878లో ఈమె జన్మించారని తెలుస్తున్నది. బిడారం కృష్ణప్ప, ఫిడెల్‌ 
మునిస్వామిఅప్ప నుండి అపార కృతి సంపద సేకరించి ఎందరికో తర్భీదునిచ్చింది. 
అటువలె నృత్యమునేర్చి నేర్చినది. శ్రీ త్యాగరాజు యెడ భక్తి విశ్వాసములేర్చడి 
తిరువయ్య్యరు చేరి శ్రీ త్యాగరాజ స్వామికి సేవ చేయ సంకల్పించి ఆలయ నిర్మాణం 


137 


ఆరంభించింది. అక్కడే 1925 నుండి త్యాగరాజ ఆరాధనోత్సవాలు చేస్తూ వచ్చారు. 
ఆమెకు స్వామి సమాధి ఎదుట తన సమాధిని నిర్మించుకోవాలని భక్తులను కోరింది. 
ఇది చాలా మందికి రుచించలేదు. తుదకు ఈమె సమాధి కోరినట్లే స్వామికెదుట 
నిర్మించారు. తన యావదాస్తిని త్యాగరాజు క్రైంకర్యానికి సమర్పించిన ఈమె ధన్యురాలు. 
సంగీత ఆరాధకులందరు ఈమెను చాలా గౌరవించుచున్నారు. ఈ మహావిదుషీమణి 
1952లో తనువు చాలించారు. 


ముగింపు 


వైణిక రత్న మంచాళ జగన్నాథరావుగారి ఆంధ్రుల సంగీత కళ గ్రంథము 
మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువరించిబడిన గ్రంథము. తదాపి 
అనగా 1975 నుండి నేటి వరకు జరిగిన సంగీత పరిణామము, అభివృద్ధి, విసృతి, 
కళాకారులు, వారి జీవన హేలను క్లుప్త సుందరంగా పరిచయం చేయాలన్న దృష్టితో 
ఈ అనుబంధం తెలుగు విశ్వవిద్యాలయం వారి కోర్కె మేరకు సంభావించడం జరిగింది. 
అయితే ఈ అనుబంధ క్రమంలో పూర్వ, అద్యతన, వర్తమాన కళాభిజ్ఞుల జీవన 
రేఖలను సమీకరించడంలో వలసిన సమయం, పుస్తక విసృతి ఇత్యాది విషయాలను 
గమనించి వ్రాయడం జరిగింది. ఈ సందర్భంలో ఇంకా ఎందరో కళాకారుల గురించి 
అవశ్యంగా వ్రాయవలసి ఉన్ననూ గ్రంథ విస్తర భీతిచే క్లుప్తీకరించుకుంటిని. వర్తమాన 
కళామూర్తులు పై విషయములను గమనించి సామరస్య క్రమముగా నన్ను మన్నించగలరు. 


తెలుగు భాషకు 1970 నుంచి 2010 వరకు జరిగిన కాలంలో విసృత 
వైభవం, భాషకు గౌరవం వృద్ధిక్రమంలో నడిచిందని చెప్పవచ్చు. దీనికి సంగీత 
రచనలే ప్రమాణములు. తెలుగు భాషకు సంగీతం పట్టం గట్టిందనుటలో సందేహం 
లేదు. ఇది అజరామరమై, అజంతమై, అనంతమై విరాజిల్లగలదని విశ్వసింతును. 


కొమాండూరి శేషాద్రి 


జననం 
తల్లిదండ్రులు 


విద్యాభ్యాసం 


అర్హతలు 
ల్‌ 


సంగీతానుభవం 


సాహిత్యం 
పర్యటనలు 


31-01-1949 
కొమాండూరి 
అనంతాచార్యులు, 
శ్రీమతి కనకమ్మ 
ఎం.ఏ. (సంస్కృతం), ఎం.ఏ. (తెలుగు) 
డిప్లామా ఇన్‌ వయోలిన్‌, డిప్లామా ఇన్‌ వోకల్‌ 
ప్రభుత్వ సంగీత కళాశాలలో 32 ఏళ్ళ సంగీత 
బోధన (వమొలిన్‌ థియరి) 

ప్రిన్సిపాల్‌ - 18 సంవత్సరాలు సర్వీసు 
ఆకాశవాణిలో 'ఎ” టాప్‌ వయోలిన్‌ ఆర్టిస్ట్‌ 
బి. హెచ్‌. వయోలిన్‌ 

“ఎ” గ్రేడ్‌ వోకల్‌ 

“ఎ” గ్రేడ్‌ వయోలిన్‌ ట్రయో 

100 శతకాలు, సప్తశతి మొదలైనవి 
యు.ఎస్‌.ఏ. కు రెండు పర్యాయాలు 
పిట్సుబర్గ్‌ వేంకటేశ్వర దేవాలయం 
లండన్‌ పర్యటన 

పిట్సుబర్జు - వేంకటేశ్వర దేవాలయం 











140 


01201. ౧2౮6 





తెలుగు జాతి భాషా సంస్కృతులపై నేటి యువతరానికి ఆసక్తి 
కలిగించేలా ప్రణాళికలు తయారుచేయడం. 


ర న న వ న | వేదికపై చేర్చి 
భాషాసంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలకు తన 
యం ఫకన గేం. 


తెలుగుభాష ప్రపంచ భాషలతో సరితూగేలా అంతర్జాలంలో 
ఉపయోగించడానికి చర్యలు చేపట్టడం. 


౫ - తెలుగు పాలన, ఎబజోభన, -(వపార న 
వినియోగించేందుకు చర్యలు తీసుకోవడం. 


తెలుగు వారి జానపద, సంప్రదాయ కళారూపాల ప్రదర్శనలకు, 
ప్రచారానికి ప్రణాళిక రూపొందించడం. 


౫: తెలుగు జాతి ప్రాచీనతలను, ప్రశస్తిని వెలుగులోకి తేవడం. 


౫: తెలుగు జాతి చరిత్రపై, భాషపై గ్రంథాలు ప్రచురించి కొత్త పారిభాషిక 
పదాలు తయారుచేయడం. 


న తెలుగు భాషను అభ్యసించే వారికి సరళమైన శైలిలో పాఠ్యగ్రంథాలు, 
భర రాయ ర న న 


౫న తెలుగు నేలపై గల చారిత్రక, ఆధ్యాత్మిక స్థలాలకు, పర్యాటక 
చకా న స 


తెలుగు భాష వికాసం యా న య 


ఉక టాళలందు లుగు ఇస 


